864 


మోక్షసన్న్యాసయోగము 


యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్గ్టో ధనుర్ధరః 
తత్ర శ్రీర్విజయో భూతిర్రువా నీతిర్మతిర్మమ. (18-78) 


ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను ఎచట ధనుర్భారియగు అర్హునుడున్ను ఉందురో అచట 
సంపదయు, విజయమున్ను, ఐశ్వర్యమున్ను, దృఢమగు నీతియు ఉండునని నా యభిప్రాయము. 


865 


శ్ర 
శ్రీ భగవద్గిత 


అథ అప్టాదశోఇ_ధ్యాయః 
పదునినిమిదవ అధ్యాయము 


. మోక్షసన్న్యాసయోగః 
మోక్షసన్స్యాసయోగము 


ఈ అధ్యాయముయొక్క పేరు :- 


“మోక్షసన్న్యాసయోగము” - (1) మోక్షమనగా విడుదల; బంధమునుండి విడుదల. సంసారిక 
దుఃఖమునుండి, జననమరణములనుండి విడుదల. అనగా బంధవిముక్తి యని భావము. అట్టి 
బంధవిమోచనరూపమగు కైవల్యము (మోక్షము) త్యాగముచేతనే లభించును*. త్యాగమనినను, 
సన్న్యాసమనినను, రెండును ఒకటియే. త్యాగము (సన్న్యాసము) అనగా వాస్తవముగ దృశ్యభావనాపరి 
త్యాగము, సర్వసంగపరిత్యాగము. ప్రపంచము, దేహము, మనస్సు - ఇత్యాది సమస్తదృశ్యవస్తువులయొక్క 
సంగమును పరిత్యజించి మోక్షరూపుడగు భగవంతునొకరినే ఆత్మవస్తువునొక్కదానినే శరణుబొందవలెను. 
దృశ్యవస్తుసంబంధమైన భావనయంతయు ఏక్షణమున మనుజుడు త్యజించివేయునో, ఆ క్షణముననే 
యతడు, దృక్‌ - వస్తువగు ఆత్మగనే శేషించును. అదియే మోక్షస్థితి. అనగా క్షేత్రమును త్యజించుటచే 
క్షేత్రజ్ఞుడు శేషించునని భావము. దృశ్యసన్న్యాసము (త్యాగము) చే దృగ్రూపమగు మోక్షము (దైవము, ఆత్మ) 
లభించునని యర్థము. ఈప్రకారముగ సన్న్యాసమువలన, త్యాగమువలన, సర్వదృశ్యవస్తు సంగపరిత్యాగము 
వలన మోక్షము లభించునని బోధింపబడిన అధ్యాయమగుట వలన దీనికి మోక్షసన్న్యాసయోగమను 
పేరువచ్చినది. 


(2) మోక్షసన్న్యాసమునకు మజియొక అర్థము - మోక్షమనగా దైవము, భగవంతుడు. సన్న్యాసమనగా 
సమస్తకర్మములను అర్పించుట. సమస్తకర్మలను, ఆ కర్మలయొక్క ఫలములను భగవంతునకు 
అర్పించుటయే మోక్షసన్న్యాసమనియు చెప్పవచ్చును. 


(3) ఇంకొక అర్థము - మోక్షమును సన్న్యసించుట, వదలుట మోక్షసన్న్యాసము. ప్రతివారును 
మోక్షమును కోరుదురేకాని వదలరుగదాయనిన, కోరునదియెవరు? మోక్షమును కోరునది బంధముననున్న 
వారే. బద్దుడే ముక్తిని కోరును. కాని గీతపదునేడధ్యాయములందు తెలుపుబడిన అఖండమగు బోధను 
జీర్ణించుకొనినవాడిక బద్భుడెట్లగును? “అజో నిత్యశ్ళాశ్వతోజ.యం పురాణో ” అని నిత్యసత్యసనాతనమగు తన 


* త్వాగేనైకే అమృతత్వ మానశు:ః (క్రైవల్యోపనిషత్‌) 


866 గీతామకరందము [18వ అధ్యాయము 


ఆత్మనెజిగినవానికిక బంధమెచట? బంధమే లేనపు డిక మోక్షమునుగూర్చిన ప్రశ్నయే యెచట? @ కాబట్టి 
అట్టి ముక్తస్థితిలో జీవుడు మోక్షభావననుగూడ త్యజించివైచును, సన్న్యసించివైచును. ఏలయనిన అత్తజి తానే 
మోక్షరూపుడైవెలయును. లేక, అట్టి 17 అధ్యాయముల బోధను చక్కగ అనుభూతమొనర్చుకొనినచో 
భగవానుడే అతనికి మోక్షమును ప్రసాదించును. కావున మోక్షమునుగూర్చిన సంకల్పమే యతని కనవసరము. 
అత్తణి మోక్షసంకల్పము నతడు త్యజించివేయవచ్చును. అదియే మోక్షసన్న్యాసము. 


ఇంతవఅకు 17 అధ్యాయములందు తెలుపబడిన బోధలన్నియు ఈ అధ్యాయమున సంక్షేపముగ 
తెలుపబడినవి. మజీయు ఇదివజకు ఏవైనబోధలు విడిచియుండిన అవియు ఇచ్చోట సంపూర్తిచేయబడెను. 
కావున ఈ అధ్యాయమును గీతాసారమనిగాని, సంక్షిప్తగీతయనిగాని చెప్పవచ్చును. ఇట్టి అపూర్వ 
అధ్యాత్మబోధలను బడసినవాడిక ముక్తినొందక నుండునా? కావున అట్టివాడిక మోక్షమునుగూర్చిన 
సంకల్పమును త్యజించవచ్చును. అనగా 'మోక్షసన్న్యాసమును గావింపవచ్చును. ఇట్టి భావమును 
సూచించునదియగుటచేగూడ దీనికి మోక్షసన్న్యాసయోగమని పేరుకలిగియుండవచ్చును. 


(4) ఇంతదనుక చెప్పబడిన 17 అధ్యాయములయొక్క పేర్లు జ్ఞానయోగమని, కర్మయోగమని, 
భక్తియోగమని - ఈ ప్రకారముగ నుండుటబట్టి ఆ యా పేర్ల యొక్క అర్థము - “జ్ఞానముచే భగవదైక్యము 
(యోగము)ను”, “కర్మచే భగవదైక్యమును”, “భక్తిచే భగవదైక్యమును” గలుగజేయు పద్ధతులను తెలుపు 
అధ్యాయములని _ చెప్పుకొనుచుంటిమి. అట్లే ఇచట. _ “మోక్షసన్న్యాసయోగ 'మని _ చెప్పినపుడు, 
“మోక్షసన్న్యాస' మను క్రియద్వారా భగవ దైక్యమును సిద్ధింపజేయు యోగమని ఈ అధ్యాయమునుగూర్చి 
చెప్పవలసివచ్చును. ఈ ప్రకారముగ సాక్షాత్‌ మోక్షస్వరూపమగు లేక మోక్షప్రదమగు సన్న్యాసముద్వారా, 
త్యాగముద్వారా లేక భగవదర్చణముద్వారా, సర్వసంగరాహిత్యము ద్వారా యోగము (భగవ దైక్యము) 
సిద్ధించునని తెలుపు అధ్యాయమగుటచేతను దీనికి మోక్షసన్న్యాసయోగమను పేరు గలిగియుండవచ్చును. 
(1) సన్న్యాసముచే, త్యాగముచే సర్వసంగపరిత్యాగముచే మోక్షము లభించును. 


అని బోధించిన అధ్యాయ 


2) మోక్షమును (మోక్షసంకల్పమును) గూడ సన్న్యసింపుము. 
ff * (Ege wera మగుటచే దీనికి మోక్షసన్న్యాస 


(3) మోక్షరూపుడగు భగవంతునకు సర్వకర్మలను సన్న్యసింపుము. యోగమని పేరువచ్చినది. 

(4) మోక్షప్రదమగు, లేక మోక్షరూపమగు సన్న్యాసముచే (త్యాగముచే) భగవదైక్యము (యోగము) 
సిద్ధించును. 

ఈ అధ్యాయమునందలి ప్రధాన విషయములు :- 

(1) త్యాగమును గూర్చిన ప్రసంగము :- (1ళ్లో॥ నుండి - 12శో| వజికు) 


(2) _ సాంఖ్యసిద్దాంత ప్రకారము కర్మలయొక్క స్థితికి కారణము వచించుట, ఆత్మ అకర్తయని బోధించుట - 
(13ళ్లో॥ నుండి - 18ళ్లో వజకు) 

(3) జ్ఞానము, కర్మ, బుద్ధి, ధైర్యము, సుఖము - అను వీనియొక్క సాత్త్విక, రాజస, తామసరూపములు 
= (19శో॥ నుండి - 40ళ్లో॥ వజకు) 


g న నిరోధో న చోత్పత్తిర్నబద్దో న చ సాధకః 
న ముముక్షుర్నవైముక్త ఇత్యేషా పరమార్ధతా. (అమృతచిందూపనిషత్తు -2) 


55 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 867 


(4) చాతుర్వర్ల్యములవారి ధర్మములు - (41ళ॥ నుండి - 48ళ్లో॥ వటికు) 
(5) (బ్రహ్మసాక్షాత్కా రసిద్ధికి ఉపాయములు - జ్ఞాననిష్టనుగూర్చ్ని ప్రసంగము 
(49ళో॥ నుండి - 55ళ్టో వణకు) 


(6)  భక్తిసహిత నిష్కామకర్మయోగమునుగూర్చిన వర్ణనము - (56ళ్లో॥ నుండి - 60శ్లో॥। వణకు) 
(7) భగవచ్భరణాగతి, గీతాసారసంగ్రహము - (61ళ్లో॥ నుండి - 66ళ్లో| వబికు) 
(8) గీతామహిమ - (67ళ్లో॥ నుండి - 73ళ్లో॥। వఅకు) 
(9) సంజయుని గీతా సంస్తుతి - (74ళ్ల॥ నుండి - 78ళ్లో॥| వజికు) 


పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకుగల సంబంధము :- 


ఇంతదనుక శ్రీకృష్ణపరమాత్మ అనేకయోగములను గుటించి అర్జునునకు బోధించుచు వచ్చిరి. 
అవియన్నియు వినినపిదప అర్జునునకు వాని యన్నింటియొక్క సారమును దెలిసికొన కుతూహలము గలిగి 
సన్న్యాసముయొక్కయు, త్యాగముయొక్కయు తత్త్వమునుగూర్చి భగవానుని ప్రశ్నించెను. అర్జునుని యా 
ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమగుచున్నది. (ఇది చివజి అధ్యాయమగుటవలన ఇంతవజకు 
బోధింపబడిన తత్త్వము లన్నిటియొక్క సారము ఈ అధ్యాయమునందు చెప్పబడుచున్నది.) 


అర్జున ఉవాచ :- 

1. సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్చామి వేదితుమ్‌ 
త్యాగస్య చ హృషీకేశ! పృథక్కేశి నిషూదన. 

అర్జున ఉవాచ = అర్జునుడు చెప్పెను (ప్రశ్నించెను) - 


టీక:- మవోబావో = గొప్పభుజములుకలవాడవును, వృషీకేశ = ఇంద్రియములయొక్క 
నియామకుడవును, కేశినిషూదన = “కేసి యను రాక్షసుని సంహరించినవాడవునుశోనగు ఓ కృష్ణా!, 
నన్న్యానన్య = సన్న్యాసముయొక్కయు, త్యాగస్య = త్యాగముయొక్కయు, తత్త్యమ్‌ = యథార్థమును 
(నిజస్థితిని, పృథక్‌ = వేట్వేలుగా, వేదితుమ్‌ = తెలిసికొనుటకు, ఇచ్చామి = కోరుచున్నాను. 

తా:- అర్జునుడు చెప్పెను (ప్రశ్నించెను) - గొప్పభుజములుగలవారును, ఇంద్రియములయొక్క 
నియామకులును, కేశియను రాక్షసుని సంహరించినవారునగు ఓ కృష్ణా! సన్న్యాసముయొక్కయు, త్యాగము 
యొక్కయు యథార్థము తెలిసికొనగోరుచున్నాను. కావున ఆ రెండిటిని వేజువేజుగా నాకు జెప్పుడు. 


వ్యాఖ్య:- గీతయం దింతదనుక అనేక ప్రసంగములందు శ్రీకృష్ణపరమాత్మ సన్న్యాస, త్యాగ 
శబ్దములను వాడుచువచ్చిరి. కాని వానిని గూర్చిన వివరణమును తెలిపియుండలేదు. (శ్లో॥ 3-30, 4-20, 
4-41, 9-28, 12-6, 12-11, 12-12, 12-16, 1-25). అందువలన అర్జునునకు వాని వివరములు 
తెలిసికొనవలెనను కాంక్ష ఉదయింప వానినిగూర్చి భగవానుని యిట్లు ప్రశ్నించెను. 


* గుజ్జపుమూతిగల “కేశి యను రాక్షసుడు నోరుతెజచుకొని శ్రీ కృష్ణునిపైకి యుద్ధమునకు రాగా శ్రీకృష్ణు డాతని 
నోటిలో తన చేతినిదూర్చి దానిని పెరుగనివ్వగా, అంతట నా రాక్షసుడు నోరు (బ్రద్ధలై చనిపోయెను. 


868 గీతామకరందము [18వ అధ్యాయము 


(ఉపనిషత్తులందు సన్న్యాసము, త్యాగము, రెండును మోక్షమునకు హేతువులని చెప్పబడినది. 

(1) “త్యాగేనైకే అమృతత్వ మానశుఃి - (2) సన్న్యాసయోగాద్యతయశ్శుద్ధసత్త్వా ః .... ఇత్యాదివాక్యము 
లనేకములు ఉపనిషత్తులందు గలవు.) 

ఈ శ్లోకమున అర్జునుడు భగవానుని మూడు వోేషణములద్వారా సంస్తుతించుచు సంబోధించెను. 
ఇట్టిస్తుతిచే నతడు తనభక్తిభావమును బాగుగ వెల్లడించెను. ఈ ప్రకారముగ  వినయాన్వితుడై, 
పరిపూర్ణ భక్తి భావసంయుతుడై, ప్రశ్నించుటనే “పరిప్రశ్న యందురు. శిష్యుడు గురువుదగ్గణ ఇవ్విధముగనే 
శ్రద్ధాభక్తులతో మెలగవలెను. అట్టి వర్తనచే గురువు సంతోషించి శిష్యుని శ్రేయముకాఅకై జ్ఞానబోధను 
వర్షించును. 

ప్ర;- అర్జునుడు భగవానునివలన ఏయే విషయముల నెజుగగోరెను? 

ఉ:- సన్న్యాసము, త్యాగము - అను ఈ రెండిటియొక్క తత్త్వమెజుగగోరెను. 

అ॥ అర్జునుని యా ప్రశ్నకు భగవానుడు సమాధాన మొసంగుచున్నాడు - 
శ్రీ భగవానువాచ :- 


2. కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః 

సర్వకర్మఫలత్యాగం ప్రాహుసా్యగం విచక్షణాః. 
శ్రీ భగవానువాచ = శ్రీ భగవంతుడు పలికెను - 

టీక: కామ్యానామ్‌ = ఫలమునుగోరిచేయబడు (కామ్యములైన), కర్మణామ్‌ = కర్మముల యొక్క, 
న్యాసమ్‌ = వదలుటను, సన్మాసమ్‌ = సన్న్యాసముగా, కవయః = (కొందటు) పండితులు (జ్ఞానులు), 
విదుః = తెలిసికొనుచున్నారు, సర్వకర్మఫలత్యాగమ్‌ = సమస్త కర్మముల యొక్కయు ఫలమును 
త్యజించుటను, త్యాగమ్‌ = త్యాగముగా, విచక్షణాః = (మజీకొందజు) పండితులు (విద్వాంసులు), ప్రాహుః 
= చెప్పుదురు. 

తౌ:- శ్రీ భగవంతుడు చెప్పెను - (ఓ అర్జునా!) కామ్యకర్మలను వదలుటయే సన్న్యాసమని కొందబు 
పండితులు చెప్పుదురు. మజికొందజు పండితులు సమస్తకర్మములయొక్క ఫలమును త్యజించుటయే 
త్యాగమని వచించుదురు. 

వ్యాఖ్య:- గీతయందు సన్న్యాసమనగా సమస్తమునుత్యజించి అడవులకుబోవుట అని చెప్పబడలేదు. 
కామ్యకర్మలను త్యజించుటయే సన్న్యాసమని చెప్పబడినది. అనగా నిట్టిసన్న్యాసమును గృహస్తులుకూడ 
నాచరించవచ్చునన్నమాట. నిష్కామకర్మల నాచరించువాడు, కామ్యకర్మలను త్యజించువాడు సన్న్యాసియే అని 
యర్థము. అట్లే సమస్తకర్మలయొక్క ఫలమును త్యజించువాడు ఆత డేయాశ్రమమున నున్నప్పటికిని 
“త్యాగి యే యగును. 

ప్ర;- సన్న్యాసమనగా నేమి? 

ఉ:- కామ్యకర్మలను వదలుటయే సన్న్యాసము. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 869 


ప్ర:- త్యాగమనగా నేమి? 

ఉ:- సమస్తకర్మలయొక్క ఫలమును వదలుటయే త్యాగము. 

అ॥ కర్మనుగూర్చిన కొందజి యభిప్రాయములను చెప్పుచున్నాడు - 
3. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః 

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే. 

టీకః- ఏకే = కొందు, మనీషిణః = బుద్ధిమంతులు (సాంఖ్యులు), దోషవత్‌ = దోషమువలె, కర్మ 
= కర్మ త్యాజ్యమ్‌ = విడిచిపెట్టదగినది, ఇతి = అని, ప్రాహుః = చెప్పుదురు, అవరే = మజికొందలు, యజ్ఞ 


దాన తపః కర్మ = యజ్ఞము దానము తపస్సు అనెడి కర్మ, న త్యాజ్యమ్‌ ఇతి చ = విడువదగనిదియనియు 
(ప్రాహుః = చెప్పుదురు). 


తా:-కొందజు బుద్ధిమంతులు (సాంఖ్యులు) దోషమువలె కర్మ విడిచిపెట్టదగిన దని చెప్పుదురు. 
మటీకొందటు యజ్ఞము, దానము, తపస్సు - మున్నగు కర్మలు విడువదగనివనియు చెప్పుదురు. 


వ్యాఖ్య:- కర్మ ఉపాధికి (శరీర, ఇంద్రియ, మనంబులకు) సంబంధించినదిగావునను ఉపాధి 
(భాంతిజన్యమైనది గనుకను, ఆత్మ సర్వసాక్షికావునను, కర్మ దోషముపగిది త్యజింపదగినదని కొందజీ 
(సాంఖ్యుల) మతము. కర్మ బొత్తిగా వదలినచో జీవునకు చిత్తశుద్ధి యెట్లు కలుగుననియు, అసలు 
దేహయాత్రయే యెట్లు జరుగుననియు భావించినవారై కొందజు చిత్తశుద్ధికరములగు తపో యజ్ఞ దానాది 
కర్మలు వదలదగినవి కావని చెప్పుదురు. ఈ ప్రకారముగ జనులలో కర్మనుగూర్చిన భిన్నాభిప్రాయములను 
భగవానుడు వ్యక్తపబిచి ఇవ్విషయమున తనయొక్క నిర్ణయమును రాబోవు శ్లోకమునతెలియజేయుచున్నాడు. 


ప్ర;- కర్మనుగూర్చి కొందజి యభి ప్రాయమేమి? 
ఉ:- కొందఖు కర్మను దోషమువలె త్యజించవలెననియు, మటికొందజు తపోయజ్ఞదానాది కర్మలను 
త్యజించరాదనియు చెప్పుచున్నారు. 


అ॥ ఇట్లు కర్మనుగూర్చి భిన్నమతములను దెలిపి శ్రీకృష్ణమూర్తి అవ్విషయమున తన నిశ్చయమును 
తెలియజేయచున్నాడు - 


4. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ! 

త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధస్సమ్రుకీర్తితః 

టీక:- భరతసత్తమ = భరతవంశములో నుత్తముడవగు ఓ అర్జునా!, తత్రత్యాగే = 
(భిన్నవాదములుగల) ఆ కర్మత్యాగవిషయమందు, మే = నాయొక్క, నిశ్చయమ్‌ = నిశ్చయమును, శృణు = 


వినుము, వురుషవ్యా(ఘ = పురుషశ్రేష్ణువగు ఓ అర్జునా!, త్యాగః = త్యాగము, (తవిధః = మూడువిధములుగా 
సంప్రకీర్ణితః పా = చెప్పబడియున్నదికదా! 


870 గీతామకరందము [18వ అధ్యాయము 


తౌ:- భరతకులోత్తముండవును, పురుషశ్రేష్ణుడవునగు ఓ అర్జునా! అట్టి కర్మత్యాగవిషయమున నా 
యొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము. త్యాగము మూడువిధములుగా చెప్పబడియున్నదికదా! 


వ్యాఖ్య:- (1) కర్మలను బొత్తిగా వదలివేయవలెను. (2) తపోయజ్ఞదానాది కర్మలను మాత్రము 
వదలరాదు - అను రెండు వాదములను జెప్పి భగవానుడు ఆ విషయమున తన తీర్పును చెప్పుచున్నాడు - 


“నిశ్చయం శృణు మే” - అని చెప్పినందువలన భగవానుడు తాను పూర్ణముగ స్థిరపజచుకొని, 
నిశ్చయించుకొనినదానినే వచించుచున్నారని అర్ధము. ఆహా! ఇట్టి భగవన్నిశ్చయమందు జనుల కేల 
విశ్వాసముండరాదు? సామాన్యులు ప్రకృతికి మాయకు లోబడినవారుకావున వారి నిశ్చయములం దేవేని 
లోపములుండవచ్చును. కాని ప్రకృతికి అతీతుడై మాయాదోషములేని (చైతన్యరూపుడగు) పరమాత్మయొక్క 
భావములు అతినిర్దుష్టములై యుండును. అట్టి మహనీయుడు “నా నిశ్చయము వినుడు అని చెప్పినపుడు 
ఇక జీవులు ఎన్ని చెవులతో దానిని వినవవలయునో యోచించుకొనుడు! కావున భగవాను డిపుడు చెప్పబోవు 
త్యాగము మున్నగువానిని గూర్చిన ఉదాత్తభావములను, నిశ్చయములను కడుజాగరూకతతో విని తదనురీతి 
యనుష్టించి తరించవలెను. 


'ప్రః- త్యాగ మెన్నివిధములని భగవానుడు తెలియజేసిరి? 

ఉ:- మూడు విధములని. 
5. యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌ 

యజ్ఞోదానం తప్పశ్చెవ పావనాని మనీషిణామ్‌. 

టీక:- యజ్ఞ దాన తపః కర్మ = యజ్ఞము, దానము, తపస్సు అనెడి కర్మ న త్యాజ్యమ్‌ = 
విడిచిపెట్టదగినదికాదు, కార్యమ్‌ ఏవ = చేయదగినదియే యగును, యజ్ఞః = యజ్ఞము, దానమ్‌ = 


దానము, తపః చ ఏవ = తపస్సును, మనీషిణామ్‌ = (ఫలాభిలాషలేని) బుద్ధిమంతులకు, పావనాని = 
పవిత్రతను (చిత్తుశుద్ధిని) గలుగజేయునవి (అయియున్నవి). 


తౌ:- యజ్ఞము, దానము, తపస్సు అనెడి కర్మలు త్యజింపదగినవి కావు; చేయదగినవియే యగును. 
ఏలయనిన ఆ యజ్ఞదానతపంబులు బుద్దిమంతులకు పవిత్రతను (చిత్తశుద్ధిని) గలుగజేయునవై యున్నవి. 


వ్యాఖ్య:- భగవానుడీ శ్లోకమున కర్మలనుగూర్చిన తన నిశ్చయమును చెప్పుచున్నాడు - 
(1) న త్యాజ్యమ్‌ - తపోయజ్ఞదానాది కర్మలను వదలగూడదు. 
(2) కార్యమేవ తత్‌ - వానిని తప్పక చేయవలెను. 


“పుణ్యకర్మలను వదలగూడదు' అను వాక్యములోనే ఆ కర్మలను చేయవలెనను అర్థముకూడ ఇమిడి 
యున్నది. అయినను భగవంతుడు దానితో తృప్తిపడక ఆ పుణ్యకర్మలనుతప్పకచేయవలెనని మఅలచెప్పుటచే 
ఈ విషయమువారెంతగా నొక్కిచెప్పినట్లెనదో విదితముకాగలదు. మజియు అట్టి పుణ్యకార్యములను చేయుట 
ముముక్షువుల కెంతటి అవసరమో అదియు స్పష్టమైనది. సామాన్యముగ లోకములో కొందజు జనులు 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 871 


"పుణ్యకార్యములు చేసినచో మజిల జన్మకలుగును; కావున వానిని చేయరాదు. అని అమాయకులగువారికి 
దుర్చోధలుచేయుచు అట్టి కార్యములనుండి వారిని విరమింప జేయుచున్నారు. ఇది చాల ఘోరము. 
ఏలయనిన, అట్టు కావించుట భగవదాశయమునకు విరుద్ధము. భగవానుడు గీతలో పలుచోట్ల 
పుణ్యకార్యములను, తపోదానాది కర్మలను మిక్కుటముగ ప్రోత్సహించుచు వచ్చెను. ఈ శ్లోకమునందును 
వానిని తప్పక చేయవలెననియే హెచ్చరించెను. వానిని వదలరాదనియు శాసించెను. ఈ ప్రకారముగ సాక్షాత్‌ 
భగవానుడే పలుకుచుండ ఇక మానవమాత్రుల సత్యేతరవాక్యముల నేల విశ్వసించి అధోగతి నొందవలెను? 
యజ్ఞతపోదానాది పుణ్యకార్యములను నిష్కామముగ నాచరించినచో జనులకు చిత్తశుద్ధి కలుగును. 
చిత్తశుద్ధివలన ఆత్మజ్ఞానముదయించును. ఆత్మజ్ఞానముచే మోక్షము లభించగలదు. ఈ ప్రకారముగ ఆ 
యజ్ఞాదికర్మలు మోక్షహేతువులే యగుచున్నవి. కాబట్టి విజ్ఞులు వానినెన్నడును వదలరాదు. 

“పావనాని' - అని చెప్పుటచే ఆ యజ్ఞాది కర్మలు పరమపవిత్రములైనవని స్పష్టమగుచున్నది. అయ్యని 
చేయరానివి అయినచో, అపవిత్రములైనచో, దోషజనకములైనచో భగవానుడు వానినిగూర్చి “పావనాని అని 
యిచట చెప్పనేచెప్పరు. 

“మనీషిణామ్‌" - తెలివిగలవారికి - బుద్ధిమంతులకు - అనగా ఫలమునుగోరక చేయువారికి అని 
యర్థము. ఫలమునుగోరి చేయువారు బుద్ధివికాసము లేనివారు కావున వారు మనీషులు కారు. 

ఇచట యజ్ఞమనగా జ్ఞానయజ్ఞమనియు, ఇదివజలో 4వ అధ్యాయమున తెలుపబడిన స్వాధ్యాయాది 
చిత్తకుద్ధికరములగు వివిధయజ్ఞములనియు భావము. 


'ప్ర:- యజ్ఞతపోదానాది కర్మలను చేయవలెనా? వదలవలెనా? 

ఉ:- వానిని వదలరాదు. తప్పక చేయవలెను. 

ప్ర:- ఎందువలన? 

ఉ:- అవి జనులను పవిత్రవంతులుగ నొనర్చును. వారికి చిత్తశుద్ధిని గలుగజేయును. 

ప్ర:ూ ఏప్రకార మాచరించినచో? 

ఉ:- ఫలాభిలాషారహితముగ (నిష్కామముగ) నాచరించినచో (మనీష (తెలివి) గలిగి వాని విషయమై 
జాగ్రతగ వర్తించినచో) 

అ॥ తన యా నిశ్చయమును భగవానుడు ఇంకను దృఢపజచుచున్నాడు - 
6. ఎతాన్యపి తు కర్మాణి సజ్గం త్యక్త్వా ఫలాని చ 

కర్తవ్యానీతి మే పార్థ! నిశ్చితం మతముత్తమమ్‌. 

టీక:- పార్థ= ఓ అర్జునా, ఏతాని కర్మాణ్‌ అవి తు = ఈ (యజ్ఞదానతపములను) కర్మలనుగూడ, 
సబ్గమ్‌ = ఆసక్తిని (తాను కర్తనను అభిమానమును), ఫలాని చ = ఫలములను, త్యక్త్వా 


= విడిచి, కర్హవ్యాని = చేయదగినవి, ఇతి = అని, మే = నాయొక్క, నిశ్చితమ్‌ = నిశ్చయింపబడినదియు, 
ఉత్తమమ్‌ = శ్రేష్టమైనదియునగు, మతమ్‌ = అభిప్రాయము. 


872 గీతామకరందము [18వ అధ్యాయము 


తౌ:- అర్జున! ఈ యజ్ఞదానతపఃకర్మలనుగూడ ఆసక్తిని ఫలములను విడిచియే చేయవలెనని 
నాయొక్క నిశ్చితమగు ఉత్తమాభి ప్రాయము. 


వ్యాఖ్య:- (క్రిందటిశ్లోకమునందు యజ్ఞదానతపములను తప్పక చేయవలెనని చెప్పబడినది. అయితే 
వానిని ఏప్రకారముగ నాచరింపవలయునో, ఆ పద్ధతి నిచట తెలియజేయుచున్నారు. ఆ యా కర్మలను 
అసంగముగ, ఫలాపేక్షను వదలి చేయవలయునని చెప్పబడినది. సంగముతో (నేను కర్తయను 
అభిమానముతో) చేయుటవలన, ఫలములను కోరుటవలన కర్మయొక్క పవిత్రత తగ్గిపోవుచున్నది. కర్మలో 
దోషములేదుకాని దానిని సంగముతో, కర్తత్వాభిమానముతో చేయుటచే దోష మేర్పడుచున్నది. కాబట్టి 
ముముక్షువులు అసంగముగ, ఫలాపేక్షారహితముగ ఆ తపోదానాది పుణ్యకార్యముల నాచరించవలెను. తన 
యీ యభిప్రాయమునుగూర్చి “ఇది నిశ్చయింపబడినది, శ్రేష్టమైనది” (నిశ్చితమ్‌, ఉత్తమమ్‌) అని 
భగవానుడు తెలిపినందువలన అద్దాని మహత్తరశక్తి, ఉపాదేయత్వము వెల్లడియగుచున్నవి. ఇది సాక్షాత్‌ 
భగవంతుడే బాగుగ నిశ్చయించి చెప్పిన భావముగనుక అతినిర్దిష్టమై యుండుటచే విజ్ఞులెల్లరును ఇద్దానిని 
అనుసరించవలయును. 


ప్రః- పైన దెల్పిన యజ్ఞదానాది కార్యముల నెట్లాచరించవలెను? 

'ఉ:- సంగరహితముగ. (నేను. కర్తనను అభిమానములేక), . ఫలాపేక్షారహితముగ (నిష్కామముగ) 
నాచరించవలెను. 

ప్ర;- ఈ యభిప్రాయ మెట్టిది? 

ఉ:- సాక్షాత్‌ భగవానునిచే బాగుగ నిశ్చయింపబడినది, మజియు సర్వ శ్రేష్టమైనది. 

అ॥ సాత్త్విక, రాజసిక, తామసిక, త్యాగములు మూడిటిని చెప్పదలంచి మొట్టమొదట 
తామసత్యాగమునుగూర్చి చెప్పుచున్నాడు - 
7. నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే 

మోహాత్తస్య పరిత్యాగ స్తామసః పరికీర్తితః. 

టీకః- నియతస్య = (వేదశాస్తాదులచే) విధింపబడినట్టి, కర్మణః = కర్మముయొక్క, సన్హ్యానః తు 
= పరిత్యాగమైతే, న ఉవవద్యతే = యుక్తముకాదు, మోహాత్‌ = అజ్ఞానము వలన, తన్య = అట్టి 


కర్మముయొక్క, వరిత్యాగః = విడిచిపెట్టుట, తామసః = తామసమగు (తమోగుణసంబంధమైన) త్యాగమని, 
వరిక్షీర్థితః = చెప్పబడుచున్నది. 


తౌ:- (వేదశాస్ర్రాదులచే) విధింపబడినట్టి కర్మముయొక్క పరిత్యాగము యుక్తము కాదు. 
అజ్ఞానముచే అట్టి కర్మమును ఎవడైన విడిచిపెట్టిన అది తామస త్యాగమే యగునని చెప్పబడుచున్నది. 


వ్యాఖ్య:- శాస్త్రవిహితమగు కర్మను ఎవరును త్యజించరాదు. శాస్త్రములందు విధింపబడు 
కర్మలన్నియు జీవునియొక్క నైతిక ఆధ్యాత్మిక సమున్నతికి దోహదమును గలుగజేయునవియే యగుటవలన 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 873 


వాని నెవరును త్యజించరాదు. అట్లు త్యజించుట అవివేకమే యగును. కనుకనే 'మోహాత్‌” అని యిచట 
చెప్పబడినది. అనగా మోహముచే, అజ్ఞానముచే ఆవరింపబడునపుడు మాత్రమే అట్టి విధ్యుక్తకర్మమును, 
ధర్మమును త్యజించు సంకల్పము జీవునకు కలుగుచుండునని భావము. కాబట్టి వివేకము నాశ్రయించి అట్టి 
శాస్త్ర నియతకర్మలను పరిత్యజించక ఆచరించుటయే శ్రేయస్కరము. సోమరితనముచేగాని, అజ్ఞానముచేగాని 
అట్టిదేయగు మజేకారణముచేగాని వానిని త్యజించినచో అది తామసత్యాగమే కాగలదు. 


ఇదివజలో యజ్ఞదానాదులనుగూర్చి వర్ణించునపుడును, మున్ముందు జ్ఞానము, ధైర్యము 
మున్నగువానిని చెప్పునపుడును మొదట సాత్త్వికమైనదానిని, తదుపరి రాజసమైనదానిని, ఆపిమ్మట 
తామసమైనదానిని చెప్పి, ఈ ఒక్క త్యాగమునుగూర్చి చెప్పునపుడుమా త్రము మొదట తామసమును, తదుపరి 
రాజసమును, ఆపిమ్మట సాత్త్వికమును చెప్పుట గమనార్హమైనది. మొట్టమొదటనే తామసత్యాగుల చర్యను 
ఖండించవలెనను ఉద్దేశ్యముతో భగవానుడీ విధముగ చెప్పియుండవచ్చును. 


en స 
ప్ర;- తామసత్యాగ మెట్టిది? 


'ఉ:- శాస్త్రవిహితములగు తపోయజ్ఞదానాది కర్మలయొక్క పరిత్యాగము తగదు. అట్టి త్యాగము 
తామసమనియే చెప్పబడును. 


ప్ర:- దేనివలన జనులు నియతకర్మలను త్యజించుచుందురు? 
ఉ:-- అవివేకమువలన, అజ్ఞానమువలన. 
ప్ర:- కాబట్టి కాస్త్రవిహితకర్మలను త్యజించువారెట్టివారని నిశ్చయించుకొనవచ్చును? 
ఉ:- అవివేకులని, మోహవశులని నిశ్చయించుకొనవచ్చును. 
అ॥ రాజసత్యాగమును వర్ణించుచున్నాడు - 
8. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్షేశభయాత్త్యజేత్‌ 
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్‌. 


టీకః- (యః = ఎవడు), యల్‌ కర్మ = ఏ కర్మమును, కాయక్షేళభయాల్‌ = శరీర ప్రయాసవలని 
భయముచేత, దుఃఖమ్‌ ఇతి ఏవ = దుఃఖము (కష్టము)ను గలుగజేయునదియనియే తలంచి, త్యజేత్‌ = 
విడిచిపెట్టునో, అతడు, రాజనమ్‌ = రజోగుణసంబంధమైన, త్యాగమ్‌ =త్యాగమును, కృత్వా = చేసి 
= త్యాగముయొక్క ఫలితమును, న లభేత్‌ ఏవ = పాందనే పొందడు. 


త్యాగఫలమ్‌ 


తౌ:- ఎవడు శరీరప్రయాసవలని భయముచేత దుఃఖమును గలుగజేయునది యనియే తలంచి 
విధ్యుక్తకర్మమును విడిచిపెట్టునో, అట్టివాడు రాజసత్యాగమును గావించినవాడై త్యాగఫలమును బొందకయే 
యుండును. 


వ్యాఖ్య Fal తామసత్యాగి అజ్ఞానమువలన విధ్యుక్తకర్మలను వదలుచున్నాడు. రాజసత్యాగియో ఆ 
కర్మచేయుట ప్రయాసమని తలంచి దానిని వదలివేయుచున్నాడు. అనగా సోమరతనము వహించుచున్నాడని 


874 గీతామకరందము: [18వ అధ్యాయము 


అర్థము. ఉత్తమసుఖమును గలుగజేయు క్రియలు సామాన్యముగ ప్రారంభములో కష్టముగా తోచును. కాని 
తుదకు అనంతసుఖమునే కలుగజేయును. కాని రాజసత్యాగి ప్రారంభమునతోచు కష్టమునకు బెదరిపోయి, 
సోమరితనముచే ఏమాత్రము శ్రమించక, ఆ కర్మలనే వదలివైచుచున్నాడు. (బ్రహ్మ ముహూర్తమున లేచుట, 
శీతలోదకముచే స్నానముచేయుట, (బ్రహ్మచర్యమును. పాలించుట మున్నగు (క్రియలు పారంభములో 
కష్టముగా తోచవచ్చును. కాని అవియే తుదకు మహదానందమును కలుగజేయును. కాని రాజసత్యాగి 
(బద్ధకము వలన) వానిని చేయుటకు నిచ్భగింపక వదలిపెట్టుచున్నాడు. అట్టివానికి త్యాగముయొక్క 
ఫలమేమియు లభించుటలేదు ఏలననగా త్యాగమనగా సంగత్యాగమేకాని కర్మత్యాగముకాదు. వారో, కర్మలనే 
త్యజించివైచుచున్నారు. ఈప్రకారముగ తామసుడు, రాజసుడు వేర్వేటు కారణములచే విధ్యుక్తకర్మలను 
త్యజించివైచుచు తతృలములను పాందకున్నారు. 


ప్ర:- రాజసత్యాగముయొక్క లక్షణమేమి? 

ఉ:- కార్యము కష్టమని తలంచి (సోమరితనముచే) దానిని వదలివేయుట రాజసత్యాగమనుబడును. 
ప్రః- దానివలన అతనికి కలుగు నష్టమేమి? 

ఉ:- అతడు త్యాగఫల మిసుమంతేని పొందకుండును. 

అ॥ ఇక సాత్తికత్యాగమును వివరించుచున్నాడు - 


9. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే౭_రున 1 
సజ్గం త్యక్త్వా ఫలం చెవ స త్యాగస్పాత్త్వికో మతః. 


టీకః- అర్జున = ఓ అర్జునా!, నియతమ్‌ = శాస్త్రముచే నియమింపబడిన, యత్‌ కర్మ = ఏ కర్మము, 
కార్యమ్‌ ఇతి ఏవ = చేయదగినదియేయని (తెలిసికొని), నబ్గమ్‌ = అభిమానమును (ఆసక్తిని), ఫలం చఏవ 
= ఫలమునుగూడ, త్యక్త్వా = విడిచి, క్రియతే = చేయబడుచున్నదో, నః త్యాగః = అట్టి త్యాగము, సాత్త్వికః 
= సత్త్వగుణసంబంధమైనదని, మతః = నిశ్చయింపబడినది. 


తౌ:- ఇది చేయదగినదియే యని తలంచి శాస్త్రనియతమగు ఏ కర్మము అభిమానము, ఫలము 
విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి (కర్మమందలి సంగఫల) త్యాగము సాత్త్వికత్యాగమని 
నిశ్చయింపబడినది. 


వ్యాఖ్య:- త్యాగమనగా సంగత్యాగమేకాని, ఫలత్యాగమేకాని, కర్మత్యాగముకాదని ఈళ్లోకముద్వారా 
స్పష్టముగ వెల్లడియగుచున్నది. మణియు “కార్యమ్‌' అని చెప్పినందువలన శాస్త్రనియుతమగు కర్మ 
మనుజుడు తప్పక చేయవలెననియే బోధితమగుచున్నది. తామసుడు శాస్త్రవిధి తెలియక దాని 
నాచరించకనుండును. రాజసుడు తెలిసియు ఆచరించుట కష్టమని భావించి దానిని చేయకుండును. 
సాత్త్వికుడు తెలిసియు, కష్టములకు జంకక, సంగమును, ఫలమును త్యజించి దాని నాచరించును. 
సాత్త్వికునిదే ఉత్తమపద్ధతియనియు, ఆతడు కావించిన త్యాగమే ఉత్తమత్యాగమనియు ఈశ్లోకముద్వారా 
విదితమగుచున్నది. కావున అద్దానినే విజ్ఞులవలంబించవలెను. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 875 


ప్ర:- సాత్త్వికత్యాగముయొక్క లక్షణమేమి? 


ఊఉ: శాస్త్రనియతమగు కర్మను, “ఇది తప్పక చేయవలెను అని యెంచి, ఫలమును, సంగమును 
(ఆసక్తిని) వదలివైచి చేయుట సాత్తికత్యాగమన బడును. 


అ॥ అట్టి త్యాగశీలుడు కర్మలందు ఇచ్చాద్వేషములు లేకుండునని తెలుపుచున్నాడు - 


10. న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్ఞతే 
త్యాగీ సత్త సమావిషో మేధావీ ఛిన్నసంశయః. 


టీక:- సత్త్వసమావిష్టః= సత్త్వగుణముతో గూడినవాడును, మేధావీ= ప్రజ్ఞాశాలియు, భిన్సు సంశయః 
= సంశయములను బోగొట్టుకొనినవాడును నగు, త్యాగీ = త్యాగశీలుడు, (సంగమును, ఫలమును త్యజించి 
కర్మలంజేయువాడు), అకుళలమ్‌ కర్మ = అశుభమును, దుఃఖకరమును, కామ్యమునగు కర్మను, న ద్వేష్టి = 
ద్వేషింపడు, కుశలో = శుభమును, సుఖకరమును, నిష్కామమునగు కర్మమందు, న అనుషజ్ఞతే = ఆసక్తుడు 
కాడు (అభిమానము గలిగియుండడు). 

తా:- సత్త్వగుణముతో గూడినవాడును, ప్రజ్ఞాశాలియు, సంశయములను బోగొట్టుకొనినవాడును 
నగు త్యాగశీలుడు, అశుభమును, కామ్యమును, దుఃఖకరమును నగు కర్మను ద్వేషింపడు; శుభమును, 
నిష్కామమును, సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడుకాడు (అభిమానము గలిగియుండడు). 

వ్యాఖ్య:- సత్త్వగుణముతో గూడిన కర్మఫలత్యాగి ద్వంద్వములందు సమబుద్ధి గలిగి యుండునని 
చెప్పబడుచున్నది. ఒకదానిని ద్వేషించుటగాని, మతియొక దానియందు ఆసక్తిగలిగి తగుల్కొనుటగాని 
యతనికుండదు. అతడు ఇచ్భాద్వేషరహితుడై యుండును. అశుభకర్మను, కామ్యకర్మను ద్వేషింపడని 
చెప్పినంతమా త్రముచేత దానిని ప్రేమించునని _అర్జముకాదు. జీవన్ముక్తునిపగిది దానియెడల 
తటస్థభావము గలిగి, తాను మాత్రము దాని నాచరింపక శుభకార్యమునే, నిష్కామకర్మమునే ఆచరించును. 
అట్టాచరించినను దానితో కలియక, దానియం దభిమానము (సంగము) లేకయుండును. 


ప్రః- సత్త్వగుణశీలుడగు కర్మఫలత్యాగియొక్క స్వభావమెట్టుండును? 


ఉ:- అతడు (1) సత్త్వగుణసంపన్నుడై (2) ప్రజ్ఞాశాలియై (3) సంశయరహితుడై (4) అశుభ 
(కామ్యాది) కర్మలను ద్వేషింపకయు, శుభ(నిష్కామాది) కర్మములందు తగుల్కొనకయు (అభిమానము 
లేకయు) నుండును. 


అ॥ కర్మఫలములను త్యజించువాడే త్యాగియని వచించుచున్నాడు - 
11. న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః 
యస్తు కర్మఫల త్యాగీ స త్యాగీత్యభిధీయతే. 


టీక:- కర్మాణి = కర్మలను, అశేషతః = సంపూర్ణముగా, త్యత్తుమ్‌ = విడుచుటకు, దేవాభృతా = 


876 గీతామకరందము [18వ అధ్యాయము 


దేహధారియగు జీవునకు, న శక్యం పా = సాధ్యముకాదుగదా!, యః తు = ఎవడైతే, కర్మఫలత్యాగీ = 
కర్మలయొక్క ఫలములను విడుచుచున్నాడో, సః = అతడు, త్యాగీ ఇతి = త్యాగియని, అభిధీయతే = 
పిలువబడుచున్నాడు. 


తాః కర్మములను పూర్తిగా విడుచుటకు దేహధారియగు జీవునకు సాధ్యము కాదు. ఎవడు 
కర్మలయొక్క ఫలమును విడుచుచున్నాడో అట్టివాడే త్యాగియని పిలువబడుచున్నాడు. 


వ్యాఖ్య:- దేహధారియగు జీవుడు దేహసంరక్షణాదుల్టై కర్మను చేయవలసియే యున్నాడు. కావున 
కర్మలను సంపూర్తిగా విడచుట కాతనికి సాధ్యపడదు. ఇక్కారణమున ఆ యా కర్మలను చేయుచు 
వానిఫలములను విడచుటయే సర్వోత్తమమగు పద్ధతి. అట్టివాడిక ఆ కర్మలచే బద్భుడు కానేరడు. మజీయు" 
అట్టివాడే త్యాగియని చెప్పబడును. త్యాగి యనగా బాహ్యవస్తువులను త్యాగముచేయువాడు కాదనియు, 
కర్మలను చేయుచు వాని ఫలములను వదులువాడే త్యాగియనియు, అభిమానమును, సంగమును 
త్యజించువాడే త్యాగియనియు ఈ శ్లోకముద్వారా వెల్లడియగుచున్నది. కేవలము కర్మలను వదలివేసినంత 
మాత్రమున మనుజుడు త్యాగికానేరడు, త్యాగఫలమును బొందనేరడు. కర్మలను గావించుచు వాని 
ఫలములను వదలువాడే త్యాగి యగును. మజియు త్యాగఫలమును బొందగలుగును. దీనినిబట్టి 
అంతరంగమునగల  త్యాగిత్వము ఫలాపేక్షారూప (దేహాభిమానరూప) అంతరంగమనోవృత్తియొక్క 
త్యాగముపైననే ఆధారపడియున్నదిగాని బాహ్యవస్తువులయొక్క పరిత్యాగముపై గాదని స్పష్టపడుచున్నది. 
కావున కర్మలను జేయవలెననియు, కాని ఫలాభిసంధిరహితముగ చేయవలెననియు భగవంతుని ఆశయమై 
యున్నట్లు తెలియుచున్నది. 


ప్ర:- కర్మలను పూర్తిగ విడచుట సాధ్యపడునా? 
ఉ:- దేహధారియగు జీవున కది సాధ్యపడదు. 
ప్ర:- త్యాగి అనగా ఎవడు? 


'ఉ:- ఎవడు కర్మలజేయుచు వాని ఫలములను వదలివేయునో ఆతడే త్యాగి యనబడును (అంతియే 
కాని కర్మలను వదలినవాడుకాదు). 


అ॥ కర్మఫలములను త్యజించుటచే కర్మబంధమునుండి మనుజు డేల విడివడగలడో చెప్పుచున్నాడు 


12. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్‌ 
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్నా్యాసినాం క్వచిత్‌. 


టీక:- అనిష్టమ్‌ = దుఃఖకరమైనదియు (నరకము, నీచజన్మాదులు గలుగజేయునది), ఇష్టమ్‌ = 
సుఖకరమైనదియు (స్వర్గము, దేవతాజన్మము గలుగజేయునది), మిశ్రం చ = సుఖదుఃఖములు రెండును 
గలసినదియు (మనుష్యజన్మను గలుగజేయునది) అగు, త్రివిభమ్‌ = మూడువిధములైన, కర్మణః ఫలమ్‌ = 
కర్మములయొక్క ఫలము, అత్యాగినామ్‌ = కర్మఫలత్యాగముచేయనివారలకు, (ప్రేత్య = మరణానంతరము, 
భవతి = కలుగుచున్నది, సన్న్యానినాం తు = కర్మఫలత్యాగము చేసినవారికన్ననో, క్వచిత్‌ = ఒకప్పుడున్ను, న 
కలుగదు. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 877 


తౌ:- దుఃఖకరమైనదియు, సుఖకరమైనదియు, సుఖధుఃఖములు రెండును గలసినదియునగు 
మూడువిధములైన కర్మఫలము కర్మఫలత్యాగము చేయనివారలకు మరణానంతరము కలుగుచున్నది. 
కర్మఫలత్యాగముచేసినవారికన్ననో అవి యెన్నటికిని కలుగనేరవు. 


వ్యాఖ్య: - కర్మ బంధమును గలుగజేయునని, జన్మకు హేతువగునని, కావున చేయరాదని 
చెప్పువారికి భగవాను డీశ్లోకమున సరియైన సమాధాన మొసంగిరి. కర్మ యెవరికిబంధమును గలిగించును? 
అందజటిీకినిగాదు. ఫలాపేక్షతో చేయువారికి, సంగముతోను, అభిమానముతోను, కర్త్ళత్వబుద్ధితోను 
ఆచరించువారికిమా త్రమే కర్మ బంధకరముగ పరిణమించునుగాని, అసంగముగ, నిష్కామముగ 
ఫలాపేక్షారహితముగ ఆచరించువారికి గాదు. ఆ విషయమే ఈ శ్లోకమందు స్పష్టముగ చెప్పబడినది. స్వర్గాది 
సుఖరూప _ఇష్టఫలముగాని, నరకనీచజన్మాది దుఃఖరూప అనిష్టఫలము గాని, మానవజన్మయను 
సుఖదుఃఖమిశ్రఫలముగాని ఫలాపేక్షతో కర్మలను జేయువారికే కలుగునుగాని, ఫలములను వదలిన 
వారికికాదు. (నతు సన్నాసినాం క్వచిత్‌). అని చెప్పుటవలన ఏకాలమందును వారికి బంధము కలుగదని 
భావము. ఏలయనగా కర్మఫలములను త్యజించువారికి చిత్తశుద్ధిద్వారా మోక్షమే కలుగును. జన్మరాహిత్యమే 
సిద్ధించును. వారికి లోకాదుల (జన్మాదుల) ప్రసక్తియే యుండదు. సంసారచక్ర పరిభమణమంతయు 
ఫలాపేక్షతో కర్మలను జేయువారికే యగును. దీనినిబట్టి ఫలాపేక్షారహితమగు (నిష్కామమగు) కర్మ యెంతటి 
మహిమతో గూడుకొనియున్నదో, భగవానునకు దానియెడల యెంతటి ప్రీతియో విస్పష్టమగుచున్నది. 


'ప్ర:- కర్మఫల మెన్నివిధములు? అవి యేవి? 


ఉ- మూడు విధములు - (1) ఇష్టమైనది (సుఖకరమైన స్వర్గాదులు) (2) అయిష్టమైనది 
(దుఃఖకరమగు నరకనీచజన్మాదులు) (3) ఇష్టానిష్టమిశ్రమమైనది (సుఖదుఃఖములు రెండునుగల 
మానవజన్మ). 


ప్ర;- ఈ మూడు ఫలములు యెవరికి కలుగును? 

ఉ:- కర్మఫలములను వదలక కర్మలను ఫలాసక్తితో చేయువారికే కలుగును. 
ప్ర:- ఎపుడు కలుగును? 

ఉ:- మరణానంతరము (ప్రేత్య). 

ప్ర:- ఈ కర్మఫలములు ఎవరికి కలుగవు? 


ఉం కర్మఫలములు త్యజించి కర్మనాచరించువారికి అనగా, నిష్కామకర్మాచరణపరులకు కలుగవు. 
(వారికి చిత్తశుద్ధిద్వారా మోక్షమే లభించును గావున). 


ఆ॥ కర్మలు నెరవేరుటకుగల ఐదు కారణములను వచించుచున్నాడు - 


13. పజ్చాతాని మహాబాహో! కారణాని నిబోధ మే 
సాజ్ఞ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్‌. 


878 గీతామకరందము [18వ అధ్యాయము 


టీక:- మహాబాహో = గొప్పబాహువులు గల ఓ  అర్జునా!, సర్వకర్మణామ్‌ = 
సమస్తకర్మములయొక్క, సిద్దయే = నెరవేరుటకొజికు _(సంపూర్తికొజుకు), _శృతాన్హే = 
కర్మకాండయొక్క అంతమును దెలుపు (లేక కర్మబంధమును నశింపజేసెడి, లేక, కర్మఫలసమాప్తిగల) సాంఖ్యే 
= సాంఖ్యశాస్త్రమందు (వేదాంతశాస్త్రమునందు), ట్రోక్తాని = చెప్పబడిన, ఏతాని = ఈ, పజ్బు కారణాని = 
ఐదు కారణములను, మే (వచనాత్‌) = నా వాక్యములవలన, నిబోధ = తెలిసికొనుము. 

తౌ:- గొప్పబాహువులుకల ఓ అర్హునా! సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండయొక్క అంతమును 
దెలుపు సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను నావలన తెలిసికొనుము. 

వ్యాఖ్య:- కృత + అన్తే = కృతాన్తే సాంఖ్యే - అనగా కర్మకాండయొక్క అంతమును బోధించు 
వేదాంతశాస్త్రమందు - అని అర్థము. వేదాంతమున ఆత్మ స్వరూపమును నిర్ణయించునపుడు అది ప్రకృతికి 
పరమై, అతీతమైయుండునది యనియు, సమస్తకర్మలు ప్రకృతిచేతనే జరుగుచుండుననియు, ఆత్మ సాక్షిగ, 
నిష్ర్క్రియముగ నుండుననియు అట తెలియజేయబడును. కనుకనే సమస్తకర్మలు అంతమగు వేదాంత 
శాస్త్రమున అని యిట చెప్పబడినది. మజియు “సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే' అని 
చెప్పబడినందువలన కర్మలన్నియు జ్ఞానమందు లయించిపోయి, పరిసమాప్తమగుచున్నవి. ఏలయనిన, 
చైతన్య (ప్రజ్ఞారూప) ఆత్మస్థితయందు శరీర ఇంద్రియ, మనస్సంకల్పాదులుండవుకావున అచట కర్మ 
రహితమగును. కర్మను దాటిపోయినస్థితి అది. కనుకనే ఇచట జ్ఞానమునకు, వేదాంతశాస్త్రమునకు 
కర్మయొక్క అంతము (కృతాంతము) అని చెప్పబడినది. 

ప్ర;- ఏ కర్మ అయినను జరుగవలెననిన ఎన్ని కారణములుండవలెను? 

ఉ;- ఐదు. 

ప్ర:- వానినిగూర్చి ఎచట తెలుపబడినది? 

ఉం కర్మయొక్క అంతమగు జ్ఞానమును బోధించు సాంఖ్య (వేదాంత) శాస్త్రమున తెలుపబడినది. 


అఆ య్రైదు కారణము లెవ్వియో తెలుపుచున్నారు - 


14. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్‌ 
వివిధాశ్చ పృథక్పేష్టా దెవం చెవాత్ర పజ్బుమమ్‌. 


టీక;- అత్ర = ఈ కర్మాచరణ విషయమున, అధిష్టానమ్‌ = శరీరము, తథా = అటులనే, కర్తా = 
కర్త, వృథగ్వధమ్‌ = వేటువేటు విధములగు, కరణం చ= ఇంద్రియములు, వివిధాః = నానావిధములుగను, 
వృథక్‌ = వేటువేబుగనుండు, బేష్ణాః చ= క్రియలు, వంచమమ్‌ = అయిదవదియైన, దైవం చ= దైవమున్ను, 
( భవన్లి = కారణములగుచున్నవి). 


తా:- ఈ కర్మాచరణ విషయమున (1) శరీరము (2) కర్త (3) వివిధములగు ఇంద్రియములు (4) 


పలువిధములుగను, వేజువేజుగను నుండు క్రియలు (వ్యాపారములు) ఐదవదియగు (5) దైవమున్ను 
కారణములుగా నున్నవి. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 879 


వ్యాఖ్య:- కరణములనగా పండ్రెండు (పంచకర్మేంద్రియములు + పంచజ్ఞానేంద్రియములు + 
మనస్సు + బుద్ధి). చేష్టలనగా వానివానివ్యాపారములు. ఇచట దైవ * మనగా ఆ యా ఇంద్రియాదుల 
అధిష్టానదేవతలనిగాని, లేక పూర్వజన్మసంస్కారములు (అదృష్టపుణ్యపాపములు) అనిగాని చెప్పవచ్చును. 

'ప్ర:- ఏ కర్మ అయినను జరుగవలెననిన దానికిగల ఐదు కారణములెవ్వి? 


ఉ:- (1) శరీరము (2) కర్త (3) వివిధములగు ఇంద్రియములు (4) ఆ ఇంధ్రియములయొక్క 
వ్యాపారములు (5) దైవము. 


అ॥ ఏ కర్మచేయబడినప్పటికిని ఈ ఐదున్ను అందులకు కారణములని చెప్పుచున్నాడు - 


15. శరీరవాజ్మనోభిర్య త్కర్మ ప్రారభతే నరః 
న్యాయ్యం వా విపరీతం వా పజాతే తస్య హేతవః. 


టీక:- నరః = మనుజుడు, శరీరవాబజ్మనోభిః = శరీరము, వాక్కు, మనస్సు - అను వీనిచేత, 
న్యాయ్యం వా = న్యాయమైనట్టిగాని (శాస్త్రీయమైనట్టిగాని), విపరీతం వా = అన్యాయమైనట్టిగాని 
( అశాస్త్రీయమైనట్టిగాని), యత్‌ కర్మ = ఏ కర్మమును, ప్రారభలే = ఆరంభించుచున్నాడో, తస్య = ఆ 
కర్మమునకు, ఏతే వజ్బ = ఈ అయిదున్ను, హేతవః = కారణములైయున్నవి. 


తా:- మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు అను వీనిచేత న్యాయమైనట్టిగాని (శాస్త్రీయమైనట్టి 
గాని), అన్యాయమైనట్టి) అశాస్త్రీయమైనట్టి) గాని ఏకర్మమును ప్రారంభించుచున్నాడో దానికీయైదున్ను 
కారణములైయున్నవి. 


అ॥ సాక్షియగు ఆత్మను కర్తయని తలంచువాడు అవివేకియని తెలుపుచున్నాడు - 


16. తతైవం సతి కార్తార మాత్మానం కేవలం తు యః 
పశ్యత్యకృత బుద్ధిత్వా న్నస పశ్యతి దుర్మతిః. 


టీక:- తత్ర = ఆ కర్మవిషయములందు, ఏవం సతి = ఇట్లుండగా, (పైనదెల్చిన అయిదున్ను 
కారణములైయుండగా), యః = ఎవడు, అక్ళతబుద్ద్ధిత్వాత్‌ = (శాస్త్రాదులచే) సంస్కరింపబడని 
బుద్ధిగలవాడగుటచే, కేవలం ఆత్మానం తు = నిరుపాధికుడును, సంగరహితుడునగు ఆత్మను, కర్తారమ్‌ = 
కర్తనుగా, వళ్యతి = చూచుచున్నాడో (తలంచుచున్నాడో), సః దుర్మతిః = అట్టి దుర్భుద్ధి (అవివేకి), న పశ్యతి 
= కర్మముయొక్క స్వరూపమునుగాని, ఆత్మయొక్క స్వరూపమును గాని ఎజుంగకున్నాడు. 

తౌ:- కర్మవిషయమం దిట్టుండగా (పైనదెల్పిన అయిదున్ను కారణములై యుండగా) ఎవడు 


సంస్కరింపబడని బుద్ధిగలవాడగుటచే, నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలంచుచున్నాడో, అట్టి అవివేకి 
కర్మముయొక్కగాని, ఆత్మయొక్కగాని వాస్తవస్వరూపమును ఎటుంగకున్నాడు. 


880 గీతామకరందము [18వ అధ్యాయము 


వ్యాఖ్య:- కర్మయందు ఆత్మ కర్తకాదు. పైనదెల్పిన అయిదుమాత్రమేకర్తలు. ఆత్మసాక్షి, కేవలుడు, 
నిరుపాధికుడు, సంగరహితుడు. అయినను కర్త్షృత్వమును ఆత్మయందారోపించువాడు 
వివేకహీనుడేయగును. ఆతడు పరమార్థతత్త్యమును తెలియనివాడు. శ్రవ్రణాది సంస్కారములేని 
బుద్ధిగలవాడు - దుర్మతి. అసంగమగు ఆత్మను కర్తగజూచువాడు నేత్రములున్నను (గ్రుడ్ధివాడేయగును. 
ఏలయనిన అతడు సత్యమును గాంచుటలేదు. ఆత్మకు కర్తత్వము ఆరోపించుట అజ్ఞానమేయగును. 
కావుననే అట్టివారు (గ్రుడ్డివారే యని చెప్పబడినది. దీనికి కారణము వారిబుద్ధికి సరియైన సంస్కారము 
లేకుండుటయే ( అకృతబుద్ధిత్వాత్‌). ఎంత పాండిత్యము, ఎన్ని లౌకికవిద్యలు గలిగియున్నప్పటికిని, 
సత్యదృష్టిలేనిచో, _ ఆత్మజ్ఞానములేనిచో అట్టివారు అంధప్రాయులేయగుదురు. ఏలయనిన వారు 
జ్ఞాననేత్రవిహీనులై యున్నారు. వారెంత గొప్పవారైనప్పటికిని చీకటిలోనున్నవారి చందముననేయుండుచు 
వాస్తవమును గ్రహించజాలకయుందురు. 


కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకమున్నను, ఆత్మజ్ఞానము లేనివారు దుర్మతులు, అంధులేకనుక, 
ప్రపంచదృష్టిలో కీర్తి, ప్రతిష్టలు సంపాదించుకొనినప్పటికిని పరమార్థదృష్టిలో వారు గణనీయులుకారు. కనుక, 
జనులు ఆత్మతత్త మెటీంగి మానవులకేకాక, భగవంతునకుగూడ ప్రీతిపాత్రులు కావలయును. 


దోషము - అసంగమగు ఆత్మను కర్తగ భావించుట. 

దోషకారణము - బుద్ధి శ్రవణాదులచే సంస్కరింపబడకుండుట. 

దోషఫలితము - అజ్ఞానరూప అంధత్వము (సత్యమును జూడజాలకుండుట). 

ప్ర:- ఆత్మ యెట్టిది? 

ఉః- కేవలమై, సాక్షియైె, అసంగమైయున్నది. 

ప్రః- అట్టి నిష్కియ, అసంగఆత్మను కర్తయని మనుజు డేల చెప్పుచున్నాడు? 

ఉీః- అజ్ఞానమువలన, బుద్ధికి ఇంకను శ్రవణాది సంస్కారము లేనందువలన. 

ప్ర:- కాబట్టి ఆతని స్టితి యెట్లున్నది? 

ఉ:- గ్రుడ్డివానివలె నున్నది. సత్యము నతడు కాంచుటలేదు. 

అ॥ అహంకారము, కర్తృత్వబుద్ధి లేనివాడు కర్మలచే నంటడని వచించుచున్నాడు - 
17. యస్య నాహజ్కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే 

హత్వా౭_పి స ఇమాంల్లోకా న్న హన్తి న నిబధ్యతే. 


టీకః- యస్య = ఎవనికి, అవాంకృతః భావః = .నేను కర్తను. అను తలంపు, న = లేదో, యస్య = 
ఎవనియొక్క, బుద్ధిః = బుద్ధి (అంతఃకరణము), న లివ్యతే = విషయములను, కర్మలను అంటదో, సః = 
అతడు, ఇమాన్‌ లోకాన్‌ = ఈ ప్రాణులన్నిటిని, హత్వాఅవి = చంపినను, న వాన్లి = చంపుటలేదు, న నిబధ్దతే 
= (కర్మలచే, పాపముచే) బంధింపబడుటయు లేదు. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 881 


తౌ:- ఎవనికి “నేను కర్తను అను తలంపు లేదో, ఎవనియొక్క బుద్ధి విషయములను, కర్మలను 
అంటదో అతడీ ప్రాణులన్నిటిని చంపినను వాస్తవముగ ఏమియు చంపుటలేదు. మతీయు నతడు (కర్మలచే, 
పాపముచే) బంధింపబడుటయు లేదు. 


వ్యాఖ్య:- అహంకారముగాని, నేను కర్తనను తలంపుగాని లేనివానికి, బుద్ధి విషయములందుగాని 
కర్మలందుగాని అంటనివానికి ఈ ప్రాణులన్నిటిని వధించినను, వధించనట్లేయనియు, పాపముచే నతడు 
చుట్టుకొనబడడనియు, ఆతడు బంధింపబడడనియు ఇచట తెలుపబడెను. ఈ శ్లోకార్థమును బహుజాగ్రత్తగ 
యోచనచేయవలయును. లేకున్న మనుజుడు అజ్ఞానమను అఖాతమున పడిపోవు ప్రమాదము గలదు. 


కర్మబంధమునకు కారణము కర్మలందు కర్శృత్వబుద్ధి గలిగియుండుట, బుద్ధి ఆ యా 
విషయములకు, కర్మలకు అంటుకొనుట (సంగము) అయియున్నది. కర్తృత్వబుద్ధి లేకుండ కర్మలు 
చేయువానికిగాని, విషయములందు బుద్ధి అంటకుండ (సంగములేకుండుట) కర్మలు చేయువానికిగాని, ఆ 
కర్మజనిత సుఖదుఃఖములుగాని పుణ్యపాపములు గాని అంటవు. ఆ సత్యమే యిచట చెప్పబడినది. 
అంతియేకాని ప్రాణులను చంపుమనిగాని, చంపుట యుక్తమనిగాని యిచట బోధింపబడలేదు. పైగా 
సమస్తమును ఆత్మరూపముగ వీక్షించువాడు, కర్తత్వములేనివాడు, అసంగుడై యుండువాడు, తాను 
మనస్సుగాదని తలంచువాడు, ఆత్మయందే స్థితిగలిగియుండును గావున అట్టివాడు సమస్తప్రాణులందును 
తన ఆత్మనే చూచుటవలన ఒక ప్రాణి కెట్లు బాధకలు గజేయగలడు? కాబట్టి అట్టి అసంగభావము గలవాడు, 
ఆత్మస్థితుడు జనులకుపకారము చేయునేకాని, అపకారము చేయడు. ప్రాణులను హింసింపడు. ఒకవేళ 
హింసించినచో ఆతని కింకను ఆత్మజ్ఞానము కలుగలేదనియే ఊహించవలసియుండును. 


మనుజుడు వాస్తవముగ దేహముగాని, మనస్సుగాని కాదు; ఆత్మయే. కర్తత్వము, అహంభావము 
లేనివాడు ఆత్మయందే స్థితి గల్గియుండును. అట్టివారు బుద్ధిచేగావింపబడు కర్మలతోగాని, తజ్జనిత 
బంధముతోగాని ఏ సంబంధమును లేకుండును. కాబట్టి యతడు ఒకప్రాణినేకాదు, అన్నిప్రాణులను ఒకవేళ 
చంపినను, బుద్ధితో సంగము లేకుండుటవలన, కర్తృత్వము లేకుండుటవలన, ఆత్మయందేయుండుటవలన 
ఆతడు చంపనట్లేయగుచున్నాడు. మజియు ఆ వధవలన కలుగుపాపముచే, బంధముచే అంటబడక 
నుండుచున్నాడు. ఇచట ఆత్మయొక్క, ఆత్మస్థితునియొక్క నిర్లేపత్వమును గూర్చిన ఒకానొక సిద్ధాంతము, 
సత్యము చెప్పబడినదేకాని హింసాప్రేరణము. కాదు. వాస్తవముగ అట్టి నిర్లేపత్వమును బడసినవాడు, 
ఆత్మయందున్నవాడు నిరంతరము ప్రాణికోట్లకు మేలుచేయునే కాని, వానినేమాత్రము బాధింపడు. ఈ 
విషయమును ముముక్షువులు ముఖ్యముగ జ్ఞప్తియందుంచుకొనవలెను. 


పుణ్యపాపములకు కారణము కర్తృత్వము, సంగము, ఆసక్తి; అనగా జీవుడు తన 
ఆత్మస్థానమునువదలి, దిగివచ్చి దృశ్యముతో, బుద్ధితోజేరి “నేను చేయుచున్నాను” అని తలంచుటయే. కాని 
యెపు డట్టి సంగము ( ఆసక్తి), కర్తత్వములేదో అత్తతి ఆ పుణ్యపాపములతో గాని, తజ్జనితసుఖదుఃఖములచే 
గాని బంధమోక్షములతో గాని మనుజునకు సంబంధముండదు. కావుననే అట్టివాడు అందజీని చంపినను, 
చంపనివాడే యని చెప్పబడుటకు కారణము. “ఎంతపాపమైనను అంటదు” - అనుదానికి ఒక తార్కాణముగ, 
“అతడొకవేళ అందటీని చంపినను చంపనివాడేయగునని' వచింపబడినదేకాని వారిని చంపుమని 
బోధింపబడలేదు. 


నం 


882 గీతామకరందము [18వ అధ్యాయము 


మజియు. అర్జునుడు క్షత్రియుడు. దుష్టశిక్షణ (ప్రభువుకు ధర్మము, కర్తవ్యము. కౌరవులు 
అధర్మమునుజేబట్టి దుష్టలుగ తయారైరి. “కావున అట్టివారినందణిని ఓ అర్జునా! అసంగబుద్ధిగల్సి 
నిరహంకారముతో నీవు వధించినను వధింపనట్లేయగు” నని భగవానుడు అర్జునునకు తెలియజేయుచున్నా 
డనియి భావించవచ్చును. బుద్ధినిదాటి, అహంభావమునుదాటి ఆత్మయందు నెలకొనియుండువానికి ఆ 
బుద్ధితో ఏది చేసినను చేయనట్లేయగునుగదా! అయితే అట్టి స్థితియందుండువారు అసభ్యమైన, 
అధర్మయుతమైన, హింసాకరమైన, పీడాకరమైన క్రియలెవ్వియును జేయరు. “ఇమాన్‌ లోకాన్‌ అని 
అర్జునునకు చెప్పినందువలన “ఈ యెదుటనున్న కౌరవరాజులు మున్నగువారు" అనియు తలంచవచ్చును. 
ప్రభువులు దుష్టులకు, ద్రోహులకు గావించు శిక్ష పాపముగా పరిగణింపబడదు. కావున అది వారిని 
బంధింపదు. పైగా అట్టి క్రియను అసంగబుద్ధితో నాచరించునపుడు ఇంకను ఏ మాత్రము బంధ ప్రభావమును 
కలుగజేయదు. 


కాబట్టి భగవానుడు తెలిపిన ఈ శ్లోకమందలి భావమును చాల లోతుగ విచారించి, పరప్రాణికి 
ఏమియు బాధ కలుగజేయక, ఆత్మయందు స్థితుడై అసంగబుద్ధితో ఆ యా కార్యముల నెరవేర్చుచు, 
బంధవిముక్తుడై వెలయవలెను. 


ప్ర;- పాపమునకు, బంధమునకు కారణమేమి? 
ఉ:- (1) అహంభావము (“నేను కర్తను అనుభావము) (2) బుద్ధియొక్క సంగము (విషయాదులతో, 
కర్మాదులతో అంటుకొనుట). 


ప్ర:- పాపము, బంధము తొలగుటకు ఉపాయమేమి? 


ఉ:- అట్టి సంగ కర్తృత్వాదులు లేకుండుట. అత్తజీ కార్యములనుజేసినను వానిచే నతడు 
బంధింపబడడు. 


అ॥ కర్మకు కారణమును, ఆధారమును తెలుపుచున్నాడు - 


18. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా 
కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మసజ్ఞహః 


టీకః- కర్మచోదనా = కర్మమునకు (కర్మమును నడిపించుటకు) హేతువు (కర్మప్రవర్తనము), జ్ఞానమ్‌ 
= తెలివి జ్లోయమ్‌ = తెలియబడదగినవస్తువు, పరిజ్ఞాతా = తెలియువాడు (అని), త్రివిధా = 
మూడువిధములుగనున్నది, కర్మసం(గ్రహాః = కర్మమున కాధారమున్ను. కరణమ్‌ = ఉపకరణము 
(సాధనము, బాహ్యాభ్యంతరేంద్రియములు), కర్మ = క్రియ, కర్తా = చేయువాడు, ఇతి = అని, త్రివిధః = 
మూడువిధములుగ నున్నది. 


తౌ:- కర్మమునకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియువాడు అని మూడువిధములుగ 
నున్నది. అట్లే కర్మ కాధారమున్ను, ఉపకరణము (సాధనము), క్రియ, చేయువాడు - అని మూడు 
విధములుగ నున్నది. 


18వ అధ్యాయము] మోక్షసన్న్నాసయోగము 883 


'ప్ర:- కర్మమునకు హేతు వెన్ని విధములుగ నున్నది? అవియేవి? 
ఉ:- మూడువిధములుగ. అవి (1) ఉపకరణము (2) క్రియ (3) కర్త (చేయువాడు) అయియున్నవి. 


అ॥ జ్ఞానము, కర్మ, కర్త - అనువానియొక్క సాత్త్విక రాజస, తామసరూపములను తెలియజేసెదనని 
భగవానుడు పలుకుచున్నాడు - 


19. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధెవ గుణ భేదతః 

ప్రోచ్యతే గుణసజ్ఞ్యానే యథావచ్చుణు తాన్యపి. 

టీక:- గుణసంఖ్యానే = గుణములనుగూర్చి విచారణచేయుసాంఖ్యశాస్త్రమునందు, జ్ఞానమ్‌ = 
జ్ఞానము, కర్మచ = కర్మమును, కర్తాచ = కర్తయును, గుణభోదతః = సత్త్వాదిగుణములయొక్క భేదము 


ననుసరించి, (త్రిధా ఏవ = మూడువిధములుగానే, ప్రోచ్యతే = చెప్పబడుచున్నవి, తాని అవి = వానినిగూడ, 
యథావత్‌ = యథారీతి (శాస్త్రమునందు చెప్పబడిన ప్రకారము), శృణు = వినుము. 


తౌ:- గుణములనుగూర్చి విచారణచేయు సాంఖ్యశాస్త్రమునందు జ్ఞానము, కర్మము, కర్త 
అనునివియు. సత్త్వాదిగుణములయొక్క భేదముననుసరించి మూడువిధములుగనే చెప్పబడుచున్నవి. 
వానినిగూడ యథారీతి (శాస్త్రక్షప్రకారము) చెప్పెదను వినుము. 


ప్ర:- భగవానుడు గుణభేదముననుసరించి మూడువిధములుగ వేనినిగుతించి చెప్పదలంచెను? 
ఉ:- (1) జ్ఞానము, (2) కర్మ, (3) కర్త - అను ఈ మూడింటినిగూర్చి. 

ప్రః- వానినిగుజీంచి యెచట తెలుపబడినది? 

ఉ:- సాంఖ్యశాస్త్రమునందు. 


అ॥ అందు మొదట జ్ఞానము నెత్తుకొని సాత్త్వికజ్ఞానముయొక్క స్వరూపమును 
తెలియజేయుచున్నాడు - 
20. సర్వభూతేషు య్యేనెకం భావమవ్యయమీక్షతే 

అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్తి కమ్‌. 

టీక:- విభ్తోషు =. విభజింపబడి వేటువేటుగనున్న, సర్వభూతేషు = సమస్త (చరాచర) 
ప్రాణికోట్లయందును, ఏకమ్‌ = ఒక్కటైన, అవ్యయమ్‌ = నాశరహితమగు, భావమ్‌ = ఆత్మవస్తువును (లేక 
దైవముయొక్క ఉనికిని), యేన = ఏ జ్ఞానముచేత, అవిభక్లమ్‌ = విభజింపబడక (ఏకముగ) నున్నట్లుగ, 


ఈక్షతే = చూచుచున్నాడో (ఎబుంగుచున్నాడో), తత్‌ జ్ఞానము = ఆ జ్ఞానము, సాత్తికమ్‌ = సాత్తిికమని, 
విద్ధి = తెలిసికొనుము. 


తా:- విభజింపబడి వేజువేజుగనున్న సమస్త చరాచర ప్రాణులందును, ఒక్కటైన నాశరహితమగు 


884 గీతామకరందము [18వ అధ్యాయము 


ఆత్మవస్తువును_ (దైవముయొక్క ఉనికిని) విభజింపబడక (ఏకముగ) నున్నట్లు ఏ జ్ఞానముచేత 
నెటుంగుచున్నాడో అట్టి జ్ఞానము సాత్త్వికమని తెలిసికొనుము. 


వ్యాఖ్య:- అజ్ఞానుల దృష్టికి, (స్ఫూలదృష్టికి భౌతికనేత్రమునకు) ఈ ప్రపంచము, సమస్తపదార్థములు, 
సమస్తప్రాణులు విభజింపబడియున్నట్టు, వేటువేటుగానున్నట్లు కానుపించును. కాని జ్ఞానులదృష్టికి 
అంతయు అవిభక్తముగను, సర్వత్ర నాశరహితమగు ఒకే ఆత్మవస్తువు (పర(బ్రహ్మము) వ్యాపించియున్నట్టును 
గోచరించును. ఏ జ్ఞానముచే అట్టి అవిభక్తము వారికి అనుభూతమగునో అట్టి జ్ఞానము సాత్త్వికమైనదని 
యిచట పేర్కొనబడెను. 


“సర్వభూతేషు - అని చెప్పినందువలన భగవంతుడు (ఆత్మ) సమస్తచరాచర ప్రాణికోట్లయందును 
వ్యాపించియున్నాడని తెలియుచున్నది. కావున ఎట్టి నికృష్ణజీవి అయినప్పటికిని, తనవెనుకనున్న పరమాత్మను 
తెలిసికొని, తనయ థార్ధరూపమును అవగతమొనర్చుకొని తరించుటకు అవకాశము కలదు. తరంగము 
చిన్నదైనను దాని కాధారభూతమైన సముద్రమును భావించి దానిలో లీనమగుటకు, సముడ్రరూపమగుటకు 
అద్దానికి హక్కుగలదు. కావున ఎట్టి అల్పవ్యక్తి అయినప్పటికిని ఎవరును ఇక అధైర్యపడవలసిన పనిలేదు. 
హృదయమును పవిత్రమొనర్చుకొని తన నిజరూపమగు ఆత్మను తెలిసికొనిన చాలును తరించిపోవృును. 


అనేకతరంగములున్నప్పటికిని వాని నామరూపములను వదలి జలమును మాత్రము 
చూచువానివలెను, పెక్కుకుండలను చూచియు వానియందలి మృత్తికనే వీక్షించువానివలెను, పుష్పమాలలోని 
అనేకపుష్పములలోనగల దారమును చూచువానివలెను ప్రపంచమున అనేక జీవరాసులను, భిన్నభిన్న 
పదార్థములను చూచినను వాని ఉపాధిరూపమును, నామరూపములను వదలి అన్నిటియందును 
అనుస్యూతమైయున్న అవిభక్తమగు ఏకమైన ఆత్మనే చూచువాడు సాత్త్విక జ్ఞానయుతుడని చెప్పబడును. 
అనగా అనేకత్వములో ఏకత్వమును, నాశములో అవినాశిత్వమును, విభజిత వస్తువులను అవిభక్తత్త్వముగ 
వీక్షింపగల్లుటయే ఉత్తమజ్ఞానమని భావము. దీనినిబట్టి ప్రపంచమున అనేకత్వమును జూచుటకేవలము 
అజ్ఞానమేయని తేలుచున్నది. 


ఈ శ్లోకమున ఆత్మవస్తువునకు మూడు వోషణములు చెప్పబడినవి - అది (1) ఏకమైనది (2) 
అవ్యయమైనది (3) అవిభక్తమైనది - అని. ప్రపంచవస్తువులకును ఆత్మకును భేదము ఈ క్రింద 
తెలుపబడుచున్నది. 


ప్రపంచవస్తువులు ఆత్మ (దైవము) 
(1)  అనేకములైనవి ఏకమైనది (ఏకమ్‌) 
(2) _ నాశవంతములు నాశరహితమైనది (అవ్యయమ్‌) 
(3) విభాగముతో గూడినవి అవిభక్తమైనది ( అవిభక్తమ్‌) 


లోకమున పెక్కు జ్ఞానములు కలవు - సంగీతజ్ఞానము, సాహిత్యజ్ఞానము, రాజకీయజ్ఞానము, 
మున్నగునవి. కాని ఏ జ్ఞానమువలన అనేకత్వములో ఏకత్వమును, మృత్యువులో అమృతత్వమును, 
విభాగములో అవిభాగమును గాంచగల్లునో అదియే అన్ని జ్ఞానములలోను శ్రేష్టమైనదని, అదియే 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 885 


సాత్త్వికజ్ఞానమని భగవానుడు తెలిపెను. అదియే అధ్యాత్యవిద్య. కాబట్టి విజ్ఞులు ఈ భగవద్వాక్యమునందు 
విశ్వాసముకలవారై ఉత్తమోత్తమజ్ఞానమునే బడసి ధన్యులయ్యెదరుగాక! దీనినిబట్టి ప్రపంచములో ఎందతో 
మేధాసంపన్నులు, కళాకుశలురు ఉన్నప్పటికిని ఇట్టి సర్వభూతాత్మభావము, సర్వాత్మజ్ఞానము, 
అవిభక్షదైవభావము లేనిచో వారందజున్ను భగవద్దృష్టిలో వాస్తవజ్ఞానసహితులే యగుదురు. కావున 
లౌకికములగు ఇతర విద్యలు, జ్ఞానములు ఎన్నియున్నప్పటికిని ప్రతివారును భగవత్రోక్తమగు ఈ 
సాత్తిికజ్ఞానమును అవలంబించి సర్వాత్మదృష్టిగలవారై జీవితమును తరింపజేసికొనవలెను. అట్ట్లుకాక్క 
లోకములో భిన్నత్వమును కాంచుచో, అందులకు ఫలితము సంసారబంధమే, మృత్యువే, 
జననమరణదుఃఖమే. ఉపనిషత్తు లీయర్థమునే ఈప్రకారముగ తెలుపుచున్నవి - 

“మృత్యోస్సమృత్యు మాప్నోతి య ఇహనానేవ పశ్యతి”. కావున ప్రపంచములో ఏ ప్రాణిని చూచినప్పటికిని 
ఆతని దేహముపైగాని, గుణముపైగాని దృష్టినుంచక లోనగల ఆత్మపైననే దృష్టినుంచవలెను. 
దేహదృష్టిమా త్రము గలిగియుండువారు అధములు. మనోదృష్టి గలిగియుండువారు, అనగా ఒకప్రాణిని 
జూచినపుడు అతని గుణములను మాత్రము పరికించువారు మధ్యములు. ఆత్మదృష్టి దైవదృష్టిగలవారు 
ఉత్తములు. ఈ భావమే ఈ శ్లోకమున వ్యక్తీకరింపబడినది. కావున అట్టి ఆత్మదృష్టికి సాత్తికజ్ఞానమునై 
సర్వులును యత్నించవలెను. 


ప్రా సాత్త్వికజ్ఞానముయొక్క లక్షణమేమి? 


ఉః- ఏ జ్ఞానముచే మనుజుడు వేటువేజుగనున్న సమస్త ప్రాణులందును, ఏకమై, నాశరహితమై, 
అవిభక్తమైనట్టి ఆత్మవస్తువును వీక్షింపగల్గునో అదియే సాత్తి్వకజ్ఞానము. 


ప్ర:- భగవంతు డెచటగలరు? 
ఉ:- సమస్త చరాచర ప్రాణికోట్లయందును గలరు. 
ప్ర;- ఆత్మయొక్క స్వరూపమేది? 
ఉ:- అది (1) ఏకమైనది (2) నాశరహితమైనది (3) అవిభక్తమైనది. 
ప్ర:- ఈ ప్రపంచమున అనేకత్వము సత్యమా? 
ఉ:- కాదు. ఏకత్వమే సత్యమైనది (పూసలలో దారమువల్కె తరంగములలో జలమువలె). 
అ॥ రాజసజ్ఞానమును చెప్పుచున్నాడు - 
21. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్‌ 
వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసమ్‌. 


టీక:- యత్‌ జ్ఞానమ్‌ = ఏ జ్ఞానమును, సర్వేషు = సమస్తమైన, భూతేషు = ప్రాణులందును, 
వృథగ్విధాన్‌ = వేటువేజు విధములుగనున్న, నానాభావాన్‌ = అనేకములగుజీవులను, వృథక్ష్వేనతు = 


886 గీతామకరందము [18వ అధ్యాయము 


వేజువేటుగా, వేత్తి = తెలిసికొనుచున్నదో, తత్‌ జ్ఞానమ = అట్టిజ్ఞానము, రాజసమ్‌ = రాజసజ్ఞానమని, విద్ధి 
= ఎటుంగుము. 


తౌ:- ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్తప్రాణులందును వేటువేజువిధములుగ నున్న అనేక 
జీవులను వేటువేజుగా నెజుంగుచున్నాడో, అట్టి జ్ఞానమును రాజసజ్ఞానమని తెలిసికొనుము. 


వ్యాఖ్య:- ప్రపంచమునగల ప్రాణులలో *వీడువేజు, వీడువేటు' - అని యీప్రకారముగ 
అనేకత్వమునుజూచుట ఉత్తమజ్ఞానముకాదు. అది రాజసమేయగును. అట్టి జ్ఞానముకలవా రొకవ్యక్తిని 
చూచినపుడు ఆతని గుణమును పరికించుదురేకాని ఆత్మను కాదు. కనుకనే వారు వ్యక్తులలో భిన్నత్వమును 
జూచుదురు. ఇట్టి రాజసజ్ఞానమునే యిపుడు ప్రపంచమున పెక్కురు కలిగియుండుచున్నారు. ఏలయనగా 
వారు. ప్రాణులలో భిన్నత్వమునే కాంచుచున్నారు. కావున అద్దానిని తొలగించుకొని అద్వైత భావమును 
సమదృష్టిని అవలంబించవలెను (దిండ్లపై గలీబులపై దృష్టినుంచక లోనగలదూదిపైననే దృష్టిగలిగి 
యుండునట్లు). 


ప్ర;- రాజసజ్ఞానముయొక్క లక్షణమేమి? 


ఉ:- ప్రపంచములో అనేకత్వమునుజూచుట, సర్వజీవులందును “వీడు వేటు, వీడు వేజు' అను 
భేదభావము గలిగియుండుట. 


అ॥ ఇక తామసజ్ఞానమును గూర్చి తెలుపుచున్నాడు - 
22. యత్తు కృత్స్నువదేకస్మి న్మార్యేసక్తమహైతు కమ్‌ 
అతత్త్వార్ధవదల్పం చ తత్తామసముదాహృతమ్‌. 


టీక:- యత్‌తు = ఏ జ్ఞానమైతే, ఏకన్మిన్‌ కార్యే = ఏదేని ఒక్క పనియందు (శరీరప్రతిమాదులందు), 
కృత్సువల్‌= సమస్తమునందువలె (అంతయు అదియేయని), సక్లమ్‌ = తగుల్కొని యుండునో, అహైతుకమ్‌ 
= అందులకు తగిన హేతువులేకయుండునో, అతత్త్వార్ధవల్‌ = తత్త్వమును (సత్యవస్తువును) తెలియక 
నుండునో, అల్ప్బంచ = అల్పమైనదిగ (స్పల్పఫలము లను గలిగినదిగ) నుండునో, తల్‌ = అట్టి జ్ఞానము, 
తామసం = తామసజ్ఞానమని, ఉదాహృతమ = చెప్పబడినది. 


తౌ:- ఏ జ్ఞానమువలన మనుజుడు ఏదేని ఒక్కపనియందు (శరీర, ప్రతిమాదులందు) సమస్తమును 
అదియేయని తగుల్కొనియుండునో, అందులకు తగిన హేతువు లేకుండునో, తత్త్వమును (సత్యవస్తువును) 
తెలియకనుండునో, అల్పమైనదిగ (అల్పఫలము గలిగినదిగ) యుండునో అట్టి జ్ఞానము తామసజ్ఞానమని 
చెప్పబడినది. 


వ్యాఖ్య:- తామసజ్ఞానము కలవాడు ఏదియో యొక దృశ్యవస్తువును పట్టుకొని ఏదియో 
మునిగిపోయినట్లు దానియందే ఆసక్తిగలిగి, అదియే సమస్తమని తలంచుచుండును. అతడు ఒకవ్యక్తియొక్క 
శరీరమును మాత్రమేచూచి, ఆ శరీరమే ఆత్మయని అదియే సమస్తమని భావించుచుండును. రాజసజ్ఞానము 
గలవాడు లోని గుణమును, మనోభావములను మాత్రమే చూచును. సాత్త్వికజ్ఞానముకలవాడు లోని 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 887 


అవిభ్ధమగు ఆత్మనే వీక్షించును. చంచలవస్తువులగు దేహము, మనస్సు రెండును వికారవంతములైనవి, 
అస్థిరములైనవి. కావున వాని నాశ్రయించువాడు, వానియెడల దృష్టిగలవాడు అస్థిరత్వమునే, వినాశమునే, 
జననమరణములనే పొందుచుండును. నిత్యమై, స్థిరమై, అవ్యయమైనట్టి ఆత్మనాశ్రయించువాడు, అట్టి 
ఆత్మదృష్టిగలవాడు నిత్య, పునరావృత్తి రహిత ఆత్మపదవినే పొందును. కాబట్టి రాజస, తామసజ్ఞానముల 
రెండిటిని వదలి సాత్త్వికజ్ఞానమునే విజ్ఞాడవలంబించవలెను. 

ప్ర:- తామసజ్ఞాన మెట్టిది? 

ఉ:- ఏదియో యొక దృశ్యవస్తువును పట్టుకొని దానియందే ఆసక్తిగలిగి, అదియే సమస్తమని 
భావించునది (దృష్టాంతమునకు శరీరమును జూచి అదియే ఆత్మయనిభావించుట) (2) అందులకు తగిన 
హేతువును జూపజాలనిది (3) తత్త్వమును, సత్యవస్తువును తెలియనిది (4) అల్పఫలము గలిగి యుండునది 
తామసజ్ఞానమనంబడును. 

అ॥ ఇంతదనుక మూడు విధములైన జ్ఞానములనుగూర్చి తెలిపి ఇక మూడు విధములైన కర్మలను 
గుణించి తెలుపబోవుచు మొట్టమొదట సాత్త్వికకర్మనుగూర్చి చెప్పుచున్నాడు - 

23. నియతం సజ్గరహిత మరాగద్వేషతః కృతమ్‌ 

అఫలపేప్ప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే. 

టీక:- నియతమ్‌ = శాస్త్రముచే నియమింపబడిన, యత్‌ కర్మ = ఏకర్మము, అఫల(పేవునా = 
ఫలాపేక్షలేనివానిచేత, సబ్గరపాతమ్‌ = ఆసక్తిలేకయు (తాను కర్తయను అభిమానములేక), అరాగద్వేషతః = 
రాగద్వేషములు లేకుండగను, కృతమ్‌ = చేయబడినదో, తల్‌ = అది, సాత్త్వికమ్‌ = సాత్త్వికకర్మయని, 
ఉచ్యతే = చెప్పబడుచున్నది. 

తొల శాస్త్రముచే నియమింపబడినదియు, ఫలాపేక్షగాని, ఆసక్తి (సంగము) అభిమానముగాని, 
రాగద్వేషములుగాని లేకుండ చేయబడునదియు సాత్తిికకర్మయనం బడును. 

వ్యాఖ్య:- కర్మను గుజించి యెచట చెప్పవలసివచ్చినను “నియతం” 'నియతంి అని భగవానుడు 
పదేపదే వాడక్రుచ్చుచున్నారు. నియతమనగా వేదశాస్ర్రాదులచే నియమింపబడినది అని యర్థము. వారివారికి 
తోచినదే సత్యమని భావించక జనులు శాస్త్రప్రమాణమునుగైకొని, దానితో తన యనుభవమును 
మేళవింపజేసికొని వ్యవహరింపవలెను. కనుకనే ఇష్టమువచ్చిన కర్మనుచేయక శాస్త్రనియతమగు కర్మనే 
చేయవలెనని యాదేశించుటకు కారణమైనది. “నహికళ్చిత్‌ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతో అనునట్లు 
ప్రపంచములో కర్మచేయక ఎవడును ఉండలేడుగనుక, కర్మయనునది నిత్యజీవితములో సర్వులకును 
అవశ్యకర్తవ్యమైయుండుటవలన దానిరహస్యమును ఎల్లరును బాగుగ తెలిసికొనియుండుట భావ్యమై 
యున్నది. కాబట్టి సాత్త్వికకర్మనుగూర్చి భగవాను డిచట తెలిపిన ఈ భావములు సర్వులకును చాల 
ముఖ్యములైయున్నవి. కర్మ యే ప్రకారముండవలెననగా - 


(1) శాస్త్రనియతమై యుండవలెను. 


(2) సంగరహితముగ ( ఆసక్తి, అభిమానములేకుండ) గావింపబడవలెను. 


888 గీతామకరందము [18వ అధ్యాయము 


(3) రాగద్వేషములులేకుండ చేయబడవలెను. 
(4) ఫలాపేక్షలేక నొనర్చబడవలెను. 


ఈ నాలుగు విధముల సరిపోయి ఆచరింపబడు కర్మ చిత్తశుద్ధికరమై, హృదయమాలిన్యనివారకమై, 
దోషభంజకమై, జ్ఞానదాయకమై, మోక్ష ప్రదమైయుండగలదు. 


“సభ్గరహితమ్‌' - “బుద్ధిర్యస్య న లిప్యతే అని ఇదివజలో తెలుపబడినట్లు కర్మలందు బుద్ధి 
అంటుకొనకయుండుటయే అసంగత్వము. అనగా -‘నేను చేయుచున్నానిను అభిమానముగాని, 
మమత్వముగాని, ఆసక్తిగాని యుండరాదు. అట్టివాడు కర్మపాశముచే “న నిబధ్యతే -” బంధింపబడనేరడని 
గీతాశయము. కావున సంగరహితముగ, ఫలాపేక్షావర్ణితముగ కార్యముల నాచరించుటను అభ్యసింపవలెను. 

“అరాగద్వేషతః - పదార్థములపై రాగద్వేషములులేనపుడే సంగరహితముగ కార్యమాచరించుటకు 
వీలుపడును. మజియు ఫలాభిలాషను త్యజించుటకును అనుకూలపడును. కాబట్టి కర్మయొక్క 
శుద్ధత్వమున క్రీ రాగద్వేషరాహిత్యము అత్యంతావశ్యకమైయున్నది. 

ప్రః-సాత్త్వికకర్మయెట్టిది? 


ఉ- (1) శాస్త్రనియమితమైనది (2) సంగరహితముగ నాచరింపబడునది (3) రాగద్వేషవర్ణితముగ 
నొనర్పబడునది (4) ఫలాభిలాషలేక గావింపబడునది - సాత్తికకర్మయనబడును. 


అ॥ రాజసకర్మనుగూర్చి చెప్పుచున్నాడు - 
24. యత్తు కామేప్పునా కర్మ సాహజ్కారేణ వా పునః 
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్‌. 


టీక:- కామేవ్సునా = ఫలాపేక్షగలవానిచేతగాని, వునః = మజియు, సాహంకారేణ వా = (నేను 
కర్తయను) అహంకారముతోగూడినవానిచేగాని, బహులాయాసమ్‌ = అధికప్రయాసకరమగు, యత్‌ కర్మతు 
= ఏ కర్మమైతే, (క్రియతే = చేయబడుచున్నదో, తత్‌ = అది, రాజనమ్‌ = రాజసకర్మయని, ఉదాహృతమ్‌ = 
చెప్పబడినది. 


తౌ:- ఫలాపేక్షగలవానిచేతగాని, మజణియు అహంకారముతోగూడినవానిచేగాని అధిక 
ప్రయాసకరమగు కర్మ మేది చేయబడుచున్నదో, అది రాజసకర్మయని చెప్పబడినది. 


వ్యాఖ్య:- (1) ఫలాపేక్షతోను (2) అహంకారముతోను గూడి చేయబడు కర్మ రాజసకర్మ మనబడును. 
“ఆయాసమ్‌” అని చెప్పక “బహులాయాసమ్‌” అని చెప్పుటవలన రాజసకర్మావలంబి అత్యంత ప్రయాసతో 
గూడిన కార్యములను జేయుచుండునని తెలియుచున్నది. కాని అట్టి కర్మలవలన ఆతనికి ప్రయాసయే 
మిగులునుగాని, బంధనివృత్తి కలుగజాలదు. ఏలయనిన అయ్య వి అహంకారము, ఫలాపేక్షయను 
దోషములతో గూడి యున్నవి. అహంకారమే బంధము, కర్తృత్వమే బంధము. ఫలాకాంక్షయే బంధము. 
కాబట్టి విజ్ఞాడట్టి రాజసకర్మలజోలికిపోక, సాత్తిికకర్మలనే నిష్కామబుద్ధితో నాచరించితరించవలెను. 


'ప్ర:- రాజసకర్మ యెట్టిది ? 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 889 


ఉ:- (1) ఫలాపేక్షతోను (2) అహంకారముతోనుగూడి యాచరింపబడునది (3) అధికప్రయాసతో 
గూడినది. 


అ॥ తామసకర్మను పేర్కొనుచున్నాడు - 


25. అనుబన్గం క్షయం హింసా మనపేక్ష్యచ పౌరుషమ్‌ 
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. 

టీక:- అనుబన్హమ్‌ = తానుజేయుకర్మకు మున్ముందు గలుగబోవు దుఃఖాదులను, క్షయమ్‌ = 
(ధనాదులయొక్క) నాశమును, పాంసామ్‌ = (తనయొక్కయు, ఇతరులయొక్కయు శరీరాదులకు గల్లు) 
బాధను, పౌరుషమ్‌ = తన సామర్థ్యమును, అనపేక్ష్య = ఆలోచింపక, మోహాత్‌= అవివేకమువలన, యత్‌ కర్మ 
ఇవీ కర్మము, ఆరభ్యతే = ప్రారంభింపబడుచున్నదో, తల్‌ = అది, తామనమ్‌ = తామసకర్మయని, ఉచ్యతే = 
చెప్పబడుచున్నది. 

తౌ:- తానుచేయుకర్మకు మున్ముందు కలుగబోవు దుఃఖాదులను (ధనాదుల) నాశమును, 
(తనయొక్క, ఇతరులయొక్క శరీరాదులకుగల్లు) బాధను, తన సామర్థ్యమును ఆలోచింపక, అవివేకముతో 
ప్రారంభింపబడు కర్మము తామసకర్మయని చెప్పబడుచున్నది. 

వ్యాఖ్య:- తామసకర్మావలంబి ముందు వెనుకలు ఆలోచింపక కర్మలు ప్రారంభించును. 
ఆ కర్మవలనకలు గబోవు దుఃఖములనుగుటీంచి విచారింపడు. ఇతరులకు దానివలన కలుగు బాధనుగూడ 
యోచింపడు. _ తనశక్తిసామర్థ్యములనుగూడ  చూచుకొనడు. _అవివేకముతో గ్రుడ్డిగా కర్మలుచేయ 
మొదలిడును. అట్టివాడు చేయుకర్మ మహాప్రమాదభూయిష్టమైయుండును గావున అది సర్వదా 
త్యాజ్యమేయగును. 

మతియు సామాన్యముగ భగవద్విముఖుడై, స్వార్థసాధనకొ అకు గావించు 
దృశ్యవిషయసంపాదనారూపమైన కర్మలన్నియు రాజస, తామస క్రియలక్రిందకే వచ్చును. ఏలయనిన, వానిచే 
తన ఆత్మకు కలుగు నష్టము (సంసారబంధము) నతడు ఆలోచించుటలేదు. 

“మోహాత్‌” - అనుటవలన ఈ రాజస, తామసక్రియలన్నిటికిని మూలకారణము అవివేకము, 
అజ్ఞానము అయియున్నదని స్పష్టమగుచున్నది. కాబట్టి మొట్టమొదటవివేకమును సంపాదించి ఇట్టి రాజస 
తామసాది వృత్తులను త్యజించి జీవితమును సంస్కరించుకొనవలయును. 

'ప్ర;- తామసకర్మ యెట్టిది? 

ఉ:- ముందు కలుగబోవు దుఃఖాదులను, (ధనాదుల) నాశమును, (దేహాదుల) బాధను తన 
సామర్థ్యమును ఆలోచింపక అవివేకముతో గ్రుడ్డిగా నాచరింపబడు కర్మము తామసకర్మమనబడును. 

ప్ర:- ఇట్టి తామస ప్రవృత్తికి కారణమేమి? 

ఉ:- అవివేకము. 


అ॥ మూడు విధములగు కర్తలను గుజించిచెప్పుచు మొదట సాత్త్విక కర్తయొక్క స్వభావమును 
తెలియజేయుచున్నాడు - 


890 గీతామకరందము [18వ అధ్యాయము 
26. ముక్తసజ్లోఇ_.నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః 
సిద్ధ్యసిద్ద్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే. 
టీక:- ముక్లసబ్గః = సంగమును (ఫలాపేక్షను) విడిచినవాడును, అనవాంవాదీ = “నేను కర్తనిను 
అభిమానము, అహంభావము లేనివాడును, ధృత్యుత్సావానమన్వితః = ధైర్యము, ఉత్సాహము - వీనితో 


గూడియున్నవాడును, సిద్ధ్యనిద్ధ్యోః = కార్యము సిద్ధించునప్పుడును, సిద్ధింపకుండునప్పుడును, నిర్వికారః = 
వికారమును జెందనివాడును నగు, కర్తా = కర్త, సాత్తికః = సాత్త్వికకర్తయని, ఉచ్యతే = చెప్పబడుచున్నాడు. 


తౌ:- సంగమును (ఆసక్తిని ఫలాపేక్షను) విడచినవాడును, “నేను కర్తను” అను అభిమానము, 
అహంభావము లేనివాడును, ధైర్యముతోను, ఉత్సాహముతోను గూడియున్నవాడును, కార్యము సిద్ధించినను, 
సిద్ధింపకున్నను వికారమును జెందనివాడునునగు కర్త సాత్త్వికకర్తయని చెప్పబడుచున్నాడు. 


వ్యాఖ్య:- నిత్యజీవితములో మనుజుడు నిరంతరము ఏదియోయొక కర్మను చేయవలసియే 
యుండుటవలన కర్తకుండవలసిన ఈ లక్షణములను తెలిసికొనినచో చక్కగ వ్యవహరించుటకు వీలగును. 
ఇచట కర్తకు నాలుగు ఉత్తమ లక్షణములు పేర్కొనబడినవి - అందు మొదటిది సంగము లేకుండుట. 
అనగా కార్యముచేసినను ఫలాపేక్షను విడచిపెట్టి కార్యమునందు తగుల్కొనక అసంగుడై యుండవలెను. 
రెండవది, “అహం” భావము లేకుండుట. అనగా “నేను కర్తనిను అభిమానము లేకుండవలెను. ఇక 
మూడవది ధైర్యోత్సాహములతో గూడియుండుట. పిరికితనమునకును, నిరుత్సాహమునకును 
అధ్యాత్మక్షేత్రమున చోటే లేదు. అవికలవాడు ఒక్క అడ్యుగైనను పరమార్థరంగమున ముందునకు వేయలేడు. 
తాను కేవలము నిత్యశుద్ధబుద్ధముక్తఆత్మస్వరూపుడే యని తలంచుకొనుచుండినచో అపరిమిత ధైర్యము, 
ఉత్సాహము మనుజునకు కలుగుచుండును. వాస్తవముగ తానట్టి నిర్మలాత్మయేకావున ఇక అధైర్యమును, 
నిరుత్సాహమును పారద్రోలి సాధనలందు ప్రయత్నశీలుడు కావలెను. సాత్త్వికకర్తయొక్క నాల్గవలక్షణము 
కార్యముయొక్క సిద్ధి, అసిద్భులందు నిర్వికారుడైయుండుట. కార్యమునందు అపజయమును పాందినచో, 
లేక కార్యము విఫలమైనచో జయము కొజై, సఫలత్వము కొజుకై తిరిగి యత్నించవలసినదేకాని ఏవిధమైన 
మనోవికారమును బొందగూడదు. ద్వంద్వములకును ఏమాత్రము జంకగూడదు. ఈ జగత్తంతయు 
మిథ్యాభూతమని యెంచియు, తాను సాక్షియగు సత్యఆత్మస్వరూపుడని భావించియు, ద్వంద్వములందు 
సమబుద్ధిగలిగి వర్తించవలెను. 


ప్ర;- సాత్త్వికకర్తయొక్క లక్షణము లేవి? 


ఊ:-- (1) సంగమును (ఫలాపేక్షను) విడచుట (2) “నేను కర్తని ను అహంభావము లేకుండుట (3) 
ధైర్యోత్సాహములు గలిగియుండుట (4) కార్యము సఫలమైనను, విఫలమైనను, ఏవిధమైన వికారమును 
జెందకుండుట. 


అ॥ రాజసకర్తనుగూర్చి చెప్పుచున్నాడు - 
27. రాగీ కర్మఫల పేప్పు ర్లుబ్బో హింసాత్మకోఇ_శుచిః 
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 891 


టీక;- రాగీ = అనురాగము (బంధ్వాదులం దభిమానము) గలవాడును, కర్మఫల ప్రేవుః = 
కర్మఫలము నాశ్రయించువాడును, లుభ్ధుః = లోభియు, పొంసాత్మకః = హింసాస్వభావముకలవాడును, 
అకుచిః = శుచిత్వములేనివాడును, హర్ష శోకాన్వితః =(కార్యము సిద్ధించినపుడు) సంతోషముతోను (కార్యము 
చెడినపుడు) దుఃఖముతోను గూడియుండువాడునగు, కర్తా = కర్త, రాజసః = రాజసకర్తయని, వరిక్తీర్థితః = 
చెప్పబడియున్నాడు. 

తౌ:- అనురాగము (బంధ్వాదులం దభిమానము) గలవాడును, కర్మఫలము నాశించువాడును, 
లోభియు, హింసాస్వభావము కలవాడును, శుచిత్వము లేనివాడును, (కార్యము సిద్ధించినపుడు) 
సంతోషముతోను, (చెడినపుడు) దుఃఖముతోను గూడియుండువాడునగు కర్త రాజసకర్తయని చెప్పబడును. 


వ్యాఖ్య:- ఈ పై లక్షణములు గలవాడు రాజసకర్తయని చెప్పబడుటవలన, ఉత్తముడగువాడు ఆ 
లక్షణములను త్యజించివేయవలెననుట సుస్పష్టము. అనగా బంధ్వాదులందును, ఇతర ప్రాపంచిక 
పదార్థములందును అనురాగము (అభిమానము) లేకుండవలెను. కర్మఫలమును కోరరాదు. ఏప్రాణిని 
హింసింపరాదు. అశు(భ్రతను త్యజించవలెను. కార్యముయొక్క సిద్ధి అసిద్ధులందు హర్షశోకములను 
మనోవికారములు లేకుండ సమచిత్తుడై, ద్వంద్వసహిష్టువె యుండవలెను. ప్రతివాడును తన హృదయమును 
పరిశోధించుకొని ఈ పైనదెలిపిన రాజసకర్తయొక్క లక్షణములున్నచో వానిని ప్రయత్నపూర్వకముగ విడనాడి 
సాత్త్యకకర్తయే అయియుండులాగున చూడవలెను. 


ప్ర;- రాజసకర్త యెట్టివాడు? 
ఉ:- (1) (బంధ్వాదులందు) అనురాగముగలవాడును (2) కర్మఫలము నాశించువాడును (3) 


లోభియు (4) హింసాస్వభావముగలవాడును (5) శుచిత్వములేనివాడును (6) (కార్యసిద్ధియందు) 
సంతోషముతోను, (కార్యవైఫల్యమునందు) దుఃఖముతోను గూడియుండువాడును రాజసకర్తయనబడును. 


అ॥ ఇక తామసకర్తయొక్క లక్షణములను వివరించుచున్నాడు - 
28. అయుక్తః ప్రాకృతః స్తబ్ధ శృలో నైష్కృతికోఇ_లసబో 
విషాదీ దీర్ణసూ త్రీ చ కర్తా తామస ఉచ్యతే. 


టీకః- అయుక్తః = మనోనిగ్రహము (లేక, చిత్తెకాగ్రత) లేనివాడును, _ ప్రాక్ళతః = 
పామరస్వభావముగలవాడును (అవివేకియు), న్తబ్టః = వినయమొలేనివాడును, శఠతః = మోసగాడును, 
ఎనెష్పుతికు. = ఇతరులను వంచించి వారికార్యములను పాడుచేయువాడును, అలసః = 


సోమరితనముగలవాడును, విషాదీ = ఎల్లప్పుడు దిగులుతో నుండువాడును, దృరసూత్రీ చ = 
స్వల్పకాలములో చేయవలసినదానిని దీర్ణకాలమున్లైనను పూర్తిచేయనివాడును నగు, కర్తా = కర్త, తామనః 
= తామసకర్తయని, ఉచ్యతే = చెప్పబడుచున్నాడు. 

తౌ:- మనోనిగ్రహము (లేక చిత్తెకాగ్రత) లేనివాడును, పామర స్వభావము గల వాడును 
(అవివేకము), వినయము లేనివాడును, మోసగాడును, ఇతరులనువంచించి వారిజీవనములను 


* నైకృతోఇలసః - పాఠాన్తరము. 


892 గీతామకరందము [18వ అధ్యాయము 


పాడుచేయువాడును, సోమరితనముగలవాడును, ఎల్లప్పుడు దిగులుతో నుండువాడును, స్వల్పకాలములో 
చేయవలసినదానిని దీర్ణకాలమున్లైనను పూర్తిచేయనివాడును నగు కర్త తామసకర్త యని చెప్పబడుచున్నాడు. 


వ్యాఖ్య:- “*అయుక్త్ష - మనస్సు బహిర్ముఖముగాను, చంచలముగాను నుండువాడు, 
ఆత్మయందు నిలుకడలేనివాడు, ఏకాగ్రత, నిగ్రహము లేకయుండువాడు అయుక్తుడనబడును. ఆత్మతో, 
భగవంతునితో గూడియుండనివాడు అయుక్తుడు. అట్టివాని మనస్సు నిగ్రహములేక బయటనే 
తిరుగాడుచుండును. 


“ప్రాకృతఃి - ప్రకృతిగుణములు కలవాడు ప్రాకృతుడు. సంస్కారము లేనివాడు పామరుడని అర్థము. 
ప్రతివాడును తనయందలి ప్రకృతిగుణములను తొలగించుకొని అప్రాకృతుడుగ, దైవస్వరూపుడుగ 
మారవలెను. 


“నైష్కృతికః - ఇతరుల కార్యములను చెడగొట్టువాడు. ఇతరులను వంచించువాడు. సామాన్యముగ 
జనులు నాలుగు రకములుగ నుందురు. (1) తన సుఖమునుగూడ చూడక ఇతరులకు మేలుచేయువాడు 
(2. తన సుఖము చూచుకొనుచు ఇతరులకు హితమొనర్చువాడు (3) తనసుఖము కొఅకు పరులకు 
కీడుచేయువాడు (4) అనవసరముగా ఇతరులకు కీడుచేయువాడు. మొదటివాడు ఉత్తముడు. రెండవవాడు 
మధ్యముడు. మూడవవాడు అధముడు. నాల్గవవాడు అధమాధముడు. ఈశ్లోకమున తెలుపబడిన 
“నైెష్కృతికులు” చివరి రెండు తరగతులకు జెందినవారు. 


“అలసఫీ - సోమరి - భగవానుడు సోమరితనమును తామసగుణముగజెప్పదానిని 
పారద్రోలవలసినదిగా బోధించుచున్నారు. సోమరి ఏరంగమందును వృద్ధికి రానేరడు. అధ్యాత్మరంగమున 
సోమరులకు చోటేలేదు. 


“విషాద - తామసకర్త ప్రతికార్యమందును ఏడుపుమొగము పెట్టుకొని యుండును. వాస్తవముగ 
అనంతానందపరిపూర్ణుడగు మానవుడు విషాదయుక్తుడై మూలుగుచుండుట కేవలము అజ్ఞానమువలననే 
యగును. కావున గంభీరమగు స్వస్వరూపము నెణింగి విషాదమును పారద్రోలవలెను. 


“దీర్ణసూత్రీ - మందకొడిగ ప్రవర్తించువాడు. తాబేలు నడకవంటి గమనము గలిగి చిన్నపనిని 
గంటలతరబడి చేయుచు, లేక అసలేచేయక “వాయిదా” వేయుచునుండును. తామసకర్త “తరువాత 
చూచెదములే” అను ప్రమత్తతతో గూడిన భావము గలిగియుండును. మహాభారతములోని శాంతిపర్వమున 
భీష్ముడు ధర్మరాజునకు “దీర్ణదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ససూత్రి అను మూడు చేపలనుగూర్చి బోధించిన 
విషయమీసందర్భమున జ్ఞప్తికి తెచ్చుకొనుట యుక్తము. ఆ మూడు చేపలలో దీర్ణదర్శి దూరపు 
ఆలోచనగలది. ప్రాప్తకాలజ్ఞుడు కొంత ప్రయత్నలోపముగలది. దీర్టసూత్రి ఏ ప్రయత్నము చేయని సోమరి. 
(కథలో అది బెస్తవాని వలలోపడి మరణించును). కాబట్టి ఇట్టి దీర్ణసూ త్రత్వమును, అలసత్వమును, 
సోమరితనమును ముముక్షువులు దరికిచేర్చరాదు. అమూల్యమగు మానవజన్మను బడసి భగవ ్రాపికె 
యత్నింపక సోమరిగ కాలము గడుపుట మహామ్రాదకరమని యెజుంగవలెను. 


ప్ర:- తామసకర్త యెట్టివాడు? 


ఉ:- (1) మనోనిగ్రహము ( చిత్తెకాగ్రత) లేనివాడు (2) పామరుడు (3) మొద్దు, వినయము లేనివాడు 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 893 


(4) మోసగాడు (5) ఇతరుల కార్యములను చెడగొట్టువాడు (6) సోమరి (7) ఎల్లప్పుడు ఏదియోచింతతో 
దుఃఖముతో గూడియుండువాడు (8) పనులను తెమల్చక దీర్ణకాలము కొనసాగించువాడు - తామసకర్త 
యనబడును. 


అ॥ బుద్ధి ధైర్యము - అనువానియొక్క సత్త్స్వాది త్రివిధరూపములను వేువేటుగ 
తెలుపబోవుచున్నాడు - 


29. బుద్దేర్భేదం ధృత్తేశ్చెవ గుణతస్తి విధం శృణు 
ప్రోచ్యమానమశేషేణ పృథక్తేఏన ధనజ్ఞాయ!. 


టీక:- ధనంజయ = ఓ అర్జునా!, బుద్దేః జ బుద్ధియొక్కయు, ధృతేః చ ఏవ= 
ధైర్యముయొక్కయు, భోదమ్‌ = భేదమును, గుణతః = గుణములనుబట్టి, త్రివిభమ్‌ = మూడు 
విధములుగా, పృథక్షేన = వేత్వేజుగాను, అశేషేణ = సంపూర్ణముగాను, ప్రోచ్యమానమ్‌ = 
చెప్పబడుచున్నదానిని, శృణు = వినుము. 


తౌ:- ఓ అర్జునా! బుద్ధియొక్కయు, ధైెర్యముయొక్కయు భేదమును గుణములను బట్టి 
మూడువిధములుగా వేత్వేజుగను, సంపూర్ణముగను చెప్పబడుచున్నదానిని (నీ విపుడు) వినుము. 


అ॥ మొట్టమొదట సాత్త్వికబుద్దిని గూర్చి చెప్పుచున్నాడు - 
30. ప్రవృత్తిం చ నివృత్తించ కార్యాకార్యే భయా భయే 
బన్గం మోక్షం చ యా వేత్తి బుద్ధిస్సా పార్థ! సాత్తి ౪కీ. 


టీకః- పార్ట = ఓ అర్జునా!, యాబుద్దిః = ఏబుర్ధి (పవృత్తించ = ధర్మమందు ప్రవృత్తిని (లేక 
ప్రవృత్తిమార్గమగు కర్మమార్గమును), నివత్రిం చ = అధర్మమునుండి నివృత్తిని (లేక నివృత్తిమార్గమగు 
సన్న్యాసమార్గమును), కార్యాకార్యే = చేయదగుదానిని, చేయగూడనిదానిని, భయాభయే = భయమును, 
అభయమును (నిర్భయత్వమును), బంధమ్‌ = బంధమును, మోక్షం చ = మోక్షమును, వేత్తి = 
తెలిసికొనుచున్నదో, సా = అట్టిబుద్ధి, సాత్త్వికీ = సాత్తికమైనది యగును. 


తౌ:- ఓ అర్జునా! ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని (లేక ప్రవృత్తిమార్గమగు కర్మమార్గమును), 
అధర్మమునుండి నివృత్తిని (లేక నివృత్తిమార్గమగు సన్న్యాసమార్గమును), చేయదగుదానిని, చేయదగనిదానిని 
భయమును, అభయమును, బంధమును, మోక్షమును తెలిసి కొనుచున్నదో అట్టి బుద్ధి సాత్త్వికమైనది 
యగును. 


వ్యాఖ్య:- సాత్త్వికబుద్ధి మంచి చెడ్డల రెండిటినిగూర్చి తెలిసికొని మంచిని గ్రహించి చెడ్డను 
వదలివేయుచుండును. అట్లే బంధము, మోక్షము రెండిటిని తెలిసికొని బంధమును పరిత్యజించి 
మోక్షమునుగూర్చి యత్నించును. అదేవిధమున భయరూపమగు ఈ దృశ్యసంసారస్థితినిజూచి, దానియెడల 
విరక్తిగలిగి, అభయరూపమగు నిత్యానంద పరమాత్మనే ఆశ్రయించి తరించును. అట్టి సాత్తికబుద్ధియే 
ఉత్తమోత్తమమైనది. కాబట్టి అట్టి బుద్ధి తమకు కలదాయని ప్రతివారును యోచించుకొని భగవద్దృష్టిలో 


894 గీతామకరందము [18వ అధ్యాయము 


“బుద్ధిమంతులై” వర్తించుటకు ప్రయత్నించవలెను. ఇట్టి లక్షణములుగల బుద్ధిలేనిచో ఎంతటి పాండిత్యము, 
లౌకికప్రజ్ఞ యున్నప్పటికిని జనులు బుద్ధికొజవడినవారే యగుదురు. 


ప్రః- సాత్త్వికబుద్ధి యెట్టిది? 
ఉ:- (1) ధర్మప్రవృత్తిని (లేక ప్రకృతిమార్గమును) (2) చేయదగినదానిని, జేయదగనిదానిని (3) 


భయమును, అభయమును (4) బంధమును, మోక్షమును - వీనిని చక్కగ తెలిసికొనగల బుద్ధియే 
సాత్త్వికబుద్ధియనబడును. 


అ|| రాజసబుద్ధిని తెలుపుచున్నాడు - 


31. యయా ధర్మమధథర్మం చ కార్యం చా౭_కార్య మేవ చ 

అయథావత్రజానాతి బుద్దిస్సా పార్థ! రాజసీ. 

టీక:- పార్థ = ఓ అర్జునా, యయా = ఏ బుద్ధిచేత, ధర్మమ్‌ = ధర్మమును, అధర్మమ్‌ చ = 
అధర్మమును, కార్యం చ = చేయదగినదానిని, అకార్యం ఏవ చ = చేయరానిదానిని అయథావత్‌ = ఉన్నది 
యున్నట్టుగాక (మజియొక విధముగ, పారపాటుగ), ప్రజానాతి = తెలిసికొనుచున్నదో, సా బుద్ధిః = ఆ 
బుద్ధి రాజనీ = రాజసమైనది (రజోగుణసంబంధమైనది) యగును. 

తౌ:- ఓ అర్జునా! ఏ బుద్ధిచేత మనుజుడు ధర్మమును, అధర్మమును, చేయదగినదానిని, 
చేయరానిదానిని, ఉన్నదియున్నట్లుకాక (మజీయొకవిధముగ, పొరబాటుగ) తెలిసికొనుచున్నాడో ఆ బుద్ధి 
రాజసబుద్ధియైయున్నది. 

వ్యాఖ్య:- కొందటిబుద్ధి ధర్మాధర్మములను, కర్తవ్యాకర్తవ్యములను శాస్త్రములందు బోధింపబడిన 
రీతిగగాక, పెద్దలగు గురువులు తెలిపినరీతిగాగాక మజియొక విధముగ పారబాటుగ గ్రహించును. అట్టిబుద్ధి 
రాజసమైనది. దానిని సంస్కరించి సాత్తిికబుద్ధిగా ప్రయత్నముచే మార్చుకొనవలెను. 

ప్రః- రాజస బుద్ధి యెట్టిది? 

'ఊ:- ధర్మమును, అధర్మమును, కర్తవ్యమును, అకర్తవ్యమును ఉన్నది ఉన్నట్లుకాక పారబాటుగా 
తెలిస్‌కొను బుద్ధి రాజసబుద్ధియైయున్నది. 

అ॥ ఇక తామసబుద్ధినిగూర్చి వచించుచున్నాడు - 


32. అధర్మం ధర్మమితి యా మన్యతే తముసాణ_ఇ_వృతా 
సర్వార్గాన్విపరీతాంళ్ళ బుద్ధిస్సా పార్థ! తామసీ. 
టీకః- పార = ఓ అర్జునా!, యా = ఏ బుద్ధి, తమసా = అవివేకముచేత, ఆవృతా = కప్పబడినదై, 
అధర్మం = అధర్మమును, ధర్మమ్‌ ఇతి = ధర్మమనియు, సర్వార్థాన్‌ = సమస్త పదార్థములను , వివరీతాన్‌ 


చ = విరుద్ధములుగాను, మన్యతే = తలంచుచున్నదో, సా బుద్ధిః = అట్టిబుద్ధి తామనీ = తామసమైనది 
(తమోగుణసంబంధమైనది) యగును. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 895 


తౌ:- ఓ అర్జునా! ఏ బుద్ధి అవివేకముచేత కప్పబడినదై అధర్మమును ధర్మమని యెంచునో, మటియు 
సమస్తపదార్థములను విరుద్ధములుగా తలంచునో, అట్టి బుద్ది తామసబుద్దియైయున్నది. 


వ్యాఖ్య:- తామసబుద్ధి గలవానికి అంతయు తలక్రిందుగనే కనుపించును. వికారమైన అద్దములో 
ముఖము వికృతముగ గనుపించునట్ట్లును, నీటిలో ప్రతిబింబము తలక్రిందులుగ భాసించునట్లును, 
తామసబుద్ధియుతున కంతయు విపరీతముగ తోచును. “సర్వార్థాన్‌ అని చెప్పినందువలన ఒకవిషయము 
కాదనియు, నిత్యజీవితములో ప్రతివిషయమున్ను అతనికి విరుద్ధముగ గన్పట్టుననియు తెలియుచున్నది. 
దీనికంతటికిని కారణమేమి? - “తమసాఇ౬వృతా” - బుద్ధి అవిద్యచే, అజ్ఞానముచే, అవివేకముచే 
గప్పబడుటయే కారణము. - కల్గుత్రాగినవానికి లోకము తిరుగుచున్నట్లు గోచరించు విధమున 
మాయామోహమదిరాపానముచే మత్తుడియున్న అజ్ఞాని కీ జగత్తంతయు వాస్తవముగ గోచరించును. 
దృష్టాంతమునకు - 


(1) లేని దేహము, జగత్తు వారికి ఉన్నట్లు చూపట్టును. ఉన్న ఆత్మ (దైవము) లేనట్లు కన్పించును. 


(2) దుఃఖభూయిష్టములైన విషయభోగములు వారికి సుఖకరములుగ తోచును. 
పరమానందదాయక మగు ఆత్మ (దైవము) వారికి రుచింపకయే యుండును. 

(3) రక్తమాంసమయమగు క్షణికదేహమందు వారు సౌందర్యబుద్ధి గలిగి యుందురు. 
సచ్చిదానందఘనమగు శాశ్వతపరమాత్మయందు హేయబుద్ధిని జూపుదురు. 


వెయ్యేల, ధర్మమును అధర్మముగ జూచుదురు, అధర్మముగ భావించుచుందురు. దీనికంతటికిని 
కారణము అవివేకమేయని ఇదివజలో తెలుపబడియున్నది. కావున ఏ బుద్ధియందు అట్టివిద్య, తమస్సు, 
కాపురముండునో ఆ బుద్ధి మహానికృష్ణమైనదియే యగును - ఆతడెంతటి భౌతికబలయుతుడైనను, 
విజ్ఞానసంపన్నుడైనను సరియే. కాబట్టి వివేకము నాశ్రయించి ప్రయత్నపూర్వకముగ అట్టి తమస్సును 
బుద్ధినుండి పారద్రోలి, సత్యమును సత్యముగను గ్రహించు శక్తిని సంపాదించి కృతార్థుడుకావలయును. 


ప్ర:- తామసబుద్ధి యెట్టిది? 

ఉ:-- అవివేకముచే గప్పబడినదై అధర్మమును ధర్మముగను సమస్త పదార్థములను విరుద్ధములుగను 
గ్రహించునట్టి బుద్ధియై యున్నది. 

అ॥ మూడు విధములగు ధైర్యమునుగూర్చి చెప్పబోవుచు మొదట సాత్త్వికధైర్యమును 
వివరించుచున్నాడు - 
33. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేన్రియ క్రియాః 

యోగేనావ్యభిచారిణ్యా ధృతిస్సా పార్థ! సాత్త్వికీ. 

టీక:- పార్ల = ఓ అర్జునా, అవ్యభిబారిణ్యా = చలింపని యయా ధృత్యా (యుక్తః) = ఏ 


ధైర్యముతోగూడినవాడై,  మనఃప్రాణేన్రియ(్రియాః = మనస్సుయొక్కయు, _ ప్రాణులయొక్కయు, 
ఇంద్రియములయొక్కయు క్రియలను, యోగేన = యోగసాధనచేత (లేక, చిత్తెకాగ్రతచేత), ధారయతే = 


896 గీతామకరందము [18వ అధ్యాయము 


(విషయములనుండి త్రిప్పి), ఆత్మధ్యానమున, లేక శాస్త్రక్తమార్గమున నిలబెట్టుచున్నాడో, సా ధృతిః = ఆ 
ధైర్యము, సాత్త్విళీ = సాత్త్వికమైనది. 

తౌ:- ఓ అర్జునా! చలింపని (విషయములందు ప్రవర్తింపని) ఏ ధైర్యముతో గూడిన వాడై 
మనస్సుయొక్కయు, ప్రాణముయొక్కయు, ఇంద్రియములయొక్కయు. క్రియలను యోగసాధనచేత 


(విషయములనుండి త్రిప్పి ఆత్మధ్యానమున, లేక శాస్తోక్తమార్గమున) నిలబెట్టుచున్నాడో, అట్టి ధైర్యము 
సాత్త్వికమైనది. 


వ్యాఖ్య:- ప్రపంచములో ధైర్యముగలవా రనేకులుందురు. కొందజు యుద్ధమున ధైర్యముతో 
పోరాడుదురు. కొందటు ధైర్యముతో నిశీధసమయమున భీకరారణ్యములలో సంచరించుదురు. కొందటు 
ధైర్యముతో మహోన్నత పర్వత శిఖరముల నధిరోహించుదురు. సముద్రములను లంఘించుదురు. కాని ఆ 
ధైర్యములన్నిటికంటెను ఉపరిస్థానముననున్న ధైర్యమొకటి యిచ్చోట చెప్పబడినది. అదియే సాత్త్వికధైర్యము. 
అనగా ఏధైర్యముచే మనుజుడు తనమనస్సును, ఇంద్రియములను విషయభోగములనుండి నిరోధించునో, 
దృశ్యవ్యామోహమునుండి నివృత్తుడగునో, ఆదియే గొప్పధైర్యమని భగవానుడిచట సెలవిచ్చెను. కాబట్టి తక్కిన 
ధైర్యములు కలిగియున్నను, జన్మసాఫల్యకారణమగు ఈ పారమార్థిక ధైర్యమునుగూడ మనుజుడు తప్పక 
గలిగియుండవలెను. 

అయితే ఆ ధైర్యము చపలముగనుండరాదు. ఈ రోజున ఉండి రేపు అదృశ్యముకారాదు. కనుకనే 
“అవ్యభిచారిణ్యా' (నిశ్చలమైన) అని చెప్పబడినది. ఏలయనగా కొందు ముముక్షువులు ఏదియో యొక 
ఆవేశములో ధైర్యము కలిగి తమ ఇంద్రియాదులను నిగ్రహించినవారై, మజిల పరిస్థితుల ప్రాబల్యముచే 
క్రమముగ ఆ దైర్యమును సడలించి, విషయములందు ప్రవర్తించుట కానంబడుచున్నది. అది * అవ్యభిచారిణీ 
ధైర్యము” కాదు. కాబట్టి స్థిరముగ నుండునట్టి ధైర్యమునే అవలంబించవలెను. 


ప్రః- సాత్త్వికధైర్య మెట్టిది? 

ఊం- ఏ నిశ్చలధైర్యముతో గూడి యోగసాధనచే మనుజుడు ఇంద్రియాదులను విషయముల నుండి 
నిరోధింపగల్లునో అట్టిధైర్యము సాత్తికమని చెప్పబడును. 

అ॥ రాజసధైర్యమునుగూర్చి చెప్పుచున్నాడు - 
34. యయా తు ధర్మకామార్దా న్థృత్యా ధారయతే౭_ర్భున! 

ప్రసజ్లేన ఫలాకాంక్షీ ధృతిస్సాపార్థ! రాజసీ. 

టీక:- పార్థ= ఓ అర్జునా, యయా ధృత్యా తు = ఏ ధైర్యముచేత, ఫలాకాబ్జీ= ఫలాపేక్షగలవాడై, 


ధర్మకామార్జాన్‌ = ధర్మమును, కామమును, అర్థమును, ప్రనట్లేన = మిగులయాసక్తితో, ధారయలే = 
అనుష్టించుచున్నాడో, సా ధృతిః= ఆ ధైర్యము, రాజనీ = రాజసమైనది. 


తా:- ఓ అర్జునా! ఏ ధైర్యముతో మనుజుడు ఫలాపేక్షగలవాడై ధర్మమును, అర్థమును, కామమును 
మిగుల యాసక్తితో అనుష్టించుచుండునో, అట్టి ధైర్యము రాజసమై యున్నది. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 897 


వ్యాఖ్య:- పురుషార్థములు నాలుగు - (1) ధర్మము (2) అర్థము (3) కామము (4) మోక్షము. ఈ 
చతుర్విధ పురుషార్థములలో మొదటిమూడుమాత్రమే యిచట తెలుపబడినవి. నాల్గవది యగు మోక్షము 
చెప్పబడలేదు. దీనినిబట్టి రాజసధైర్యయుతులు మోక్షమునుగూర్చి అంతగా పట్టించుకొనరని విదితమగు 
చున్నది. కాబట్టి ఈ ధైర్యము పరమార్థదృష్టిలో అంత ఉత్తమమైనదిగాదని తేలుచున్నది. ఇంద్రియములను 
నిరోధించుటద్వారా మోక్షముకొ కు యత్నింపజేయునట్టి సాత్త్వికధైర్యమే ఉత్కృష్టమైనది. 

ధర్మార్థకామములను మూడు పురుషార్థముల నన్వేషించువారికంటె, నాల్గవపురుషార్థమగు మోక్షము 
నన్వేషించువాడే శ్రేష్టుడు. అయితే చతుర్విధపురుషార్థములందలి మొదటిదియగు ధర్మమున కర్ణము 
సామాన్యధర్మమనియే గ్రహించవలెను. విశేషధర్మము పరమాత్మావలంబనమే, దైవనిష్టయే, ఆత్మజ్ఞానమే 
యగును. 

“సజ్లేన' అని చెప్పక ' ప్రసజ్లేన యని చెప్పుటచే అట్టివారా పురుషార్థములందు మిక్కుటమగు నాసక్తిని 
జూపుదురని తెలియుచున్నది. 


ప్ర:- రాజసధైర్య మెట్టిది? 

ఉ:- ఏ ధైర్యముచే మనుజుడు ఫలాపేక్షగలవాడై ధర్మార్థకామములను మిగులయాసక్తితో 
ననుష్టించుచుండునో అయ్యది రాజసధైర్యమనబడును. 

అ॥ ఇక తామసధైర్యమును పేర్కొనుచున్నాడు - 
35. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ 

న విముజ్బాతి దుర్మేధా ధృతిస్సా పార్థ! తామసీ. 

టీక:- పార్థ= ఓ అర్జునా, యయా = ఏ బుద్ధిచేత, దుర్మేధాః = దుర్చుద్ధిగలవాడు, స్వప్పుమ్‌ = 
నిద్రను, భయమ్‌ = భయమును, శోకమ్‌ = దుఃఖమును, విషాదమ్‌ = సంతాపమును (దిగులును), మదం 


ఏవ చ = మదమును, న విముజ్బుతి = విడువకయుండునో, సా ధృతిః = ఆ ధైర్యము, తామనీ = 
తామసమైనది. 


తౌ:- ఓ అర్జునా! ఏ బుద్ధిచేత దుర్చుద్ధియగు మనుజుడు నిద్రను, భయమును, దుఃఖమును, 
సంతాపమును (దిగులును), మదమును విడువకయుండునో, అట్టి ధైర్యము తామసమైనది. 


వ్యాఖ్య:- ధైర్యము గొప్పసుగుణమే. కాని అది దుర్విషయములందు వినియోగింపబడునపుడు 
నిష్టలమైపోవును. తమోగుణయుతుడు ఒకానొక ధైర్యమవలంబించి తన అతినిద్రను, భయమును, 
దుఃఖమును, దిగులును, మదమును వదలకయే యుండును. ధైర్యమను గొప్ప సుగుణము అట్టి 
నిద్రాభయాది నికృష్ణవస్తుసంపాదనమున వినియోగింపబడుటచే నిరర్థకమైపోయినది. కాబట్టి ఆ ధైర్యమునే 
సద్వస్తుసంపాదనమునకు, _ సచ్చ్భీలసముపార్దనకు, మోక్షప్రాప్తికి, _దైవకరుణను సంపాదించుటకు 
వినియోగించుట ఉత్తముని ధర్మమైయున్నది. వాల్మీకికి అపారధైర్యము, పట్టుదల కలదు. కాని మొట్టమొదట 
ఆ ధైర్యమును, పట్టుదలను దుర్వృత్తులందు, పరమహింసాకార్యములందు ఉపయో గించివిఫలుడయ్యెను. 


898 గీతామకరందము [18వ అధ్యాయము 


కాని మహనీయుల సాంగత్య ప్రభావముచే తిరిగి ఆ ధైర్యమునే రామనామజపమందును, దైవధ్యానమందును 
వాడుకొని ధన్యుడయ్యెను. 

“దుర్మేధా? - అనిచెప్పుటవలన అతనికి మేధ (తెలివి) యున్నప్పటికిని దానిని వక్రమార్గమున 
ప్రవేశపెట్టెనని భావము. 


“స్వప్పమ్‌' - (నిద్ర) ఇచట నిద్రయని చెప్పినచోట ' అతినిద్ర” యని భావించుకొనవలెను. ఏలయనిన 
మితనిద్ర సర్వులకును అవసరమే అయియున్నది. 


ప్ర:- తామసధైర్య మెట్టిది? 


ఉః- ఏ ధైర్యముచే దుర్చుద్ధిగలవాడు నిద్రను, భయమును, శోకమును, దిగులును, మదమును 
విడువకయుండునో అది తామసధైర్యమని చెప్పబడును. 


అ॥ ఇక సాత్త్వికసుఖము, రాజససుఖము, తామససుఖము - అను మూడు సుఖములనుగూర్చి 
వర్ణించుచున్నాడు - 


36. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ! 
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్చతి. 


టీకః- భరతర్హభ = భరతకులశ్రేష్ణుడవగు ఓ అర్జునా!, యత = దేనియందు, అభ్యాసాత్‌ = 
అభ్యాసమువలన, రమతే = ఆనందమునొందుచున్నాడో, దుఃఖాన్తం చ = దుఃఖనాశనమునుగూడ, నిగబ్బతి 
= లెస్సగ పొందుచున్నాడో, (తల్‌ = అ), సుఖమ్‌ తు = సుఖమునైతే, ఇదానీమ్‌ = ఇప్పుడు, త్రివిధమ్‌ = 
మూడువిధములుగా, మే = నాయొక్క, (వచనాల్‌ = వాక్యములవలన), శృణు = వినుము. 


తా:- భరతకుల శ్రేష్టుడవగు ఓ అర్జునా! దేనియొక్క అభ్యాసముచే మనుజుడు ఆనందము 
నొందుచుండునో, దుఃఖశాంతినిగూడ లెస్సగ బడయుచుండునో, అట్టి సుఖమిపుడు మూడువిధములుగా 
నాచే తెలుపబడుచున్నది. వినుము - 


వ్యాఖ్య:- “అభ్యాసాత్‌ - సాత్తికసుఖము, దైవసుఖము, (బ్రహ్మానందము అభ్యాసమువలననే 
జీవునకు లభించగలదని భగవాను డిచట తెలియజేయుచున్నాడు. అధ్యాత్మవిద్య మాటలచే, “వాచా 
జ్ఞానముచే కలుగునదికాదు. అది అనుభవవిద్య (Practical Science). అందలి ప్రతిసిద్ధాంతమును 
అనుభవములోచూచుకొనవలెను. అపుడే జీవునకు ప్రత్యక్ష సుఖము లభించును. చాలమంది “మాకు 
సాక్షాత్కార మెట్లు కలుగును, దుఃఖ మెట్లు తొలగును, సుఖ మెట్టుకలుగును?” అని ప్రశ్నించుచుందురు. 
భగవాను డందులకు “అభ్యాసముచేయుడు, మీకవి లభించును అని యిచట చెప్పుచున్నాడు. ప్రయత్నము 
చేయక, సాధింపక, ఒడ్డునకూర్చాని మాటలు చెప్పుటద్వారా పరమార్థానుభవమెన్నటికిని కలుగనేరదు. 
పెరుగును చిలికిననే వెన్నవచ్చును. _ నువ్వులను పిండిననే నూనెవచ్చును. చెజకును నమలిననే 
మాధుర్యమనుభూతమగును. అట్లే , అభ్యాసముచేతనే “దుఃఖాంతము,” సుఖావిర్భావము జీవునకు 
కలుగగలదు. 


“దుఃఖాన్తం చ నిగచ్భతి' - ఈ ప్రపంచమున ప్రతిజీవియు కోరునది దుఃఖరాహిత్యము, 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 899 


దుఃఖాంతము. జీవిత మందలి అతిముఖ్యమైన, క్లిష్టతరమైన సమస్య ఈ దుఃఖాంతసంపాదనమేయగును. 
ప్రతివానిని ఈ సమస్యయే బాధించుచున్నది. చీమయు ఈ దుఃఖాంతమునకే, అనగా దుఃఖమును 
పోగాట్టుకొనుటకొజికే యత్నించుచున్నది. దోమయు దానికొజకే యత్నించుచున్నది. చతుర్ముఖబ్రహ్మ 
దానికొజుకే యత్నించుచున్నాడు. దుఃఖముయొక్క అంతమును (దుఃఖరాహిత్యమును) ప్రాణియెచట 
పొందగలదు? ఈ మహాసంసారిక బాధలన్నియు ఎచ్చోట నుపశమించగలవు? దుఃఖములేనిచోటు ఏది? 
ప్రపంచములో ఎచట వెతకినను అట్టిచోటు లభించగలదా? శాశ్వతసుఖము నొసంగగల వస్తువు ఈ 
దృశ్యసమూహమందుకలదా? లేదు. దుఃఖముయొక్క అంత మొక ఆత్మయందే, దైవమందే కలదు. 
ఆత్మసుఖమందే, సాత్త్వికానందమందే దుఃఖముయొక్క అంతమును జీవుడు పొందగల్గుచున్నాడని ఈ 
శ్లోకమున చెప్పబడినది. ఈ భగవద్వాక్యమువలన ప్రతి ప్రాణిని వేధించుచున్న “దుఃఖనివారణసమస్యి 
తీరిపోయినది. దుఃఖనివారణ కుపాయము సాత్తకసుఖసంపాదనమే, ఆత్మానంద ప్రాప్తియే. కాబట్టి 
ఆత్మసుఖమునే, దైవసుఖమునే అన్వేషిపవలయును. అది యెట్లు లభ్యమగును? అభ్యాసమువలన, సాధన 
చతుష్టయరూపసంపత్తిచేత, అమానిత్వాదిగుణములచేత, “నిగచ్భతి' అని చెప్పుటవలన అభ్యాసముచే నట్టి 
దుఃఖరాహిత్యస్థితిని జీవుడు లెస్సగ బడయగలడని తెలియుచున్నది. 


ప్రః- సుఖ మెన్ని విధములు? 

ఉ;- మూడువిధములు. (1) సాత్త్వికసుఖము (2) రాజససుఖము (3) తామససుఖము - అని. 

ప్ర: దుఃఖరాహిత్యము ఎట్లు కలుగును? 

ఉ:- అభ్యాసముద్వారా ఉత్తమ (సాత్త్విక) సుఖమును బొందుటచే దుఃఖము సంపూర్ణముగ 
తొలగిపోగలదు. 

అ॥ సాత్త్వికసుఖముయొక్క లక్షణమును వచించుచున్నాడు - 
37. యత్తద గ్రే విషమివ పరిణామే౭ఇ_వమృతోపమమ్‌ 

తత్సుఖం సాత్త్వికం ప్రోక్త మాత్మబుద్దిప్రసాదజమ్‌. 

టీక:- యత్‌ తత్‌ = ఏ సుఖము, అగ్రే = ఆరంభములో, విషమివ = విషమువలెను, పరిణామే = 
పర్యవసానమందు (చివరకి), అమ్భుతోపముమ్‌ = అమృతమును బోలినదిగను నుండునో, ఆత్మబుద్ధి 
ప్రసాదజమ్‌ = తన బుద్ధియొక్క నైర్మల్యముచే గలుగునట్టి (లేక ఆత్మవిషయకమైన బుద్ధియొక్క 


నిర్మలత్వముచే గలుగునట్టి), తత్‌ సుఖమ్‌ = ఆ సుఖము, సాత్తికమ్‌ = సాత్త్వికమని, ప్రోక్రమ్‌ = 
చెప్పబడినది. 


తౌ:- ఏ సుఖము ప్రారంభమునందు విషమువలెను, పర్యవసానమందు అమృతమును బోలినదిగను 
నుండునో, తన బుద్ధియొక్క నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్తకమని చెప్పబడినది. 

వ్యాఖ్య:- అధ్యాత్మక్షేత్రమున సాధకునకు అభ్యాసకాలమందు ప్రారంభమున (బ్రహ్మనిష్ట ధ్యాన, 
వైరాగ్యాదులు ఒకింత కష్టముగా తోచవచ్చును. కాని అభ్యాసము, సాధన పూర్తియగుకాలమున 
అమృతతుల్యముగ నుండును. ఆత్మసుఖము నవి కలుగచేయును - అని యిచట వచింపబడినది. కావున 


57 


900 గీతామకరందము [18వ అధ్యాయము 


సాధనదశలోగాని, అభ్యాసకాలములోగాని ఎవరైనను కష్టముకలిగినచో, విసుగు జనించినచో, అధైర్యపడక, 
అది-వాస్తవమగు బాధ కాదనియు, పరిణామమున అనంతానందము కలుగుననియు నిశ్చయించి సాధనను 
విడనాడక ధైర్యముతో కొనసాగించవలెను. కనుకనే “విషమివి అని చెప్పిరేకాని “విషమ్‌” అని చెప్పలేదు. 
అనగా ఆ ప్రారంభకష్టము విషమువలె తోచునేగాని వాస్తవముగ విషముకాదని భావము. ఇచట ప్రయోగించిన 
“ఇవి అను పదమునందు. గొప్ప అర్థముకలదు. “బాధవలె తోచునేకాని బాధకాదిని ఆ పదమువలన 
స్పష్టమగుచున్నది. ఆ తాత్కాలిక బాధకైనను కారణము జన్మార్టితములైన పాపవాసనలకును, ఆధునిక 
పుణ్యవాసనలకును, మధ్యగలుగు సంఘర్షణమే యగును. పుణ్యవాసనలు బలమై, పాప వాసనలను 
తొలగద్రోయునపుడు అవి వెడలి పోవుచు పోవుచు జీవుని గిల్లిపోవును. ఆనొప్పియే ఈ “విషమివి అనుదాని 
యర్థము. అదియే జీవుని ప్రారంభబాధ. వాస్తవముగ అది బాధకాదు. అనుపమ సుఖమునకు నాందియే 
యగును. 


ఒకానొక రోగమునకు “వేపఉండి అను మందు ఇచ్చుదురు. అది చేదుగా నున్నను ఆరోగ్యమును 
గలుగజేయును. బెషధము సేవించునపుడు అప్రీతిగానున్నను, బలవంతముగా నైనను సేవించవలసినదే 
ఆరోగ్యముకొ టకు. ఒక తాయి దేవవిగ్రహముగా మారుటకు మొదట ఉలిదెబ్బలు తినునట్లును, బంగారము 
శిరోభూషణముగా మారుటకు స్వర్ణకారుని సుత్తిదెబ్బలు తినునట్లును, అనంతమగు (బ్రహ్మానందము 
ననుభవించుటకుముందు జీవుడొకింత త్యాగము చేయవలసియుండును. అట్టు అల్పసుఖమును 
వదలునప్పుడు ఒకింత దుఃఖము కలుగవచ్చును. అనేక జన్మలనుండి ఆ విషయసుఖములను బంధువులు 
జీవుని హృదయగేహములో నివసించుచున్నారు. వారు పోవునపుడు బంధువియోగమందువలె తాత్కాలిక 
ఆవేదన కొంతకలుగును. అంతమాత్రముతో సాధకుడు బెదరిపోరాదు. కొంత స్థన సాధనను విడువక 
కొనసాగించినచో ఆ కష్టకాలము తొలగిపోయి సుఖకాల మేతెంచును. టీ 


ఒక విద్యార్థిదశలో రేయింబవళ్లు కష్టపడి చదువును. తదుపరి ఉద్యోగకాలమందు సుఖించును. అట్లే 
అధ్యాత్మరంగమున ఇంద్రియాదులను నిగ్రహించునపుడు, అంతర్యుద్ధఫలితముగ కొంత ప్రయాస 
కలిగినపుడు దానిని సహించుకొని ముందునకు సాగిపోవలెను. అంతియేకాని భయపడి సాధనను 
విరమించరాదు. కనుకనే భగవానుడిచట _ సాత్త్వికసుఖముయొక్క  నిజస్థితిని --తెలుపుచున్నారు. 
విషరూపదుఃఖములో అమృతరూప సుఖముయొక్క. బీజములున్నవని సెలవిచ్చిరి. - తాత్కాలికకష్టరూపమగు 
ఆ విషము నెట్లెనను దిగమైంగివేసినచో వానిలోనగల అమృతబీజము లపుడు మొలకెత్తును. ఇది విషమువలె 
నున్నదికదాయేని పారవేసినచో దానిలోని అమృతబీజములనుగూడ జనులు పోగొట్టుకొనినవారగుదురు. 
కాబట్టి సాధకు లివ్విషయమున కడుజాగరూకులై యుండి భగవానుని ఈ అమూల్యోపదేశము 
జ్ఞప్రియందుంచుకొని అనంతాత్మసుఖము తమకై వేచియున్నదని భావించి, కష్టసహిష్టువులై, త్యాగశీలుర్రై, 
సాధనను విడువకుండ చేయుచునే యుండవలెను. కనుకనే * కళ్చిద్ధీరణి - ఏ ఒకానొక ధీరుడో ( అన్నికష్టముల 
నోర్చుకొని) _ ప్రత్యగాత్మను చూడగలడని ఉపనిషత్తులలో చెప్పబడినది. శ్రీ బుద్ధదేవుడు, శ్రీ 
రామకృష్ణపరమహంస మున్నగువారి సాధనకాలజీవితములను చూచినచో ఈ సత్యము బోధపడగలదు. 
మటీయు “అమృతోపమమ్‌' - “అమృతమునుబోలి' అని యిచట చెప్పుటయు చాల సమంజసముగా 
నున్నది. ఏలయనిన, ఆత్మసుఖము, దైవసుఖమును దేవతల అమృతమును పోలినదేకాని, జడమగు ఆ 
దేవతల అమృతముకాదు. దానికంటె ఎన్నికోట్ల రెట్లో అధికశక్తివంతమైనదది. దేవతల యొద్దగల అమృతము 
స్ఫూలదేహమునకు కొంతకాలము మృతిలేకుండ నివారించును. కాని ఈ ఆత్మసుఖరూపమగు అమృతము 
శాశ్వతముగ జననమరణ సంసారప్రవాహమునుండి జీవుని తప్పించివేయును. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 901 


“ ఆత్మబుద్ధి ప్రసాదజమ్‌' - ఆ సాత్త్వికసుఖము (ఆత్మసుఖము) యెట్లు కలుగగలదు? బుద్ధి 
నిర్మలముగానున్నచో, విషయదోషము లెవ్వియు లేకయుండినచో, నిర్మలదర్పణమున ప్రతిబింబమువలె 
ఆత్మసుఖము అందు గోచరింపగలదు. అనుభూతము కాగలదు. కాబట్టి సుఖము నపేక్షించువారు 
మొట్టమొదట తమబుద్ధిని నిర్మలముగా నొనర్చుకొనవలెను. “మోక్షమెచటనున్నది, సుఖమెచటనున్నది అని 
కొందజు ప్రశ్నించుదురు. దానికి భగవాను డిచట సమాధాన మొసంగిరి. మోక్షము, దైవసుఖము 
ఆకాశములో లేదు. పాతాళములో లేదు. నిర్మలమగు తనబుద్ధియందే కలదు. ఈ యర్థమునే శ్రీ 
వసిష్టమహర్షియు శ్రీరామచంద్రున కిట్లు బోధించిరి - 

న మోక్షో నభసః పృష్టే పాతాలే న చ భూతలే 

మోక్షో హి చేతో విమలం సమ్యగ్హానవిబోధితం (శ్రీ వసిష్టగీత) 

ప్రా సాత్త్వికసుఖముయొక్క లక్షణమేమి? 

ఉ:- ప్రారంభములో (అభ్యాసకాలములో) విషమువలె కష్టముగదోచి తుదకు అమృతమువలె 
సుఖదాయకముగ నుండునది సాత్త్వికసుఖము. 

ప్రః- అట్టి సాత్త్వికసుఖము జీవున కెట్లుకలుగును? 

ఉం నిర్మలబుద్ధినుండి ఆ సుఖము జనించును. కావున సుఖాభిలాషి బుద్ధిని 
నిర్మలమొనర్చుకొనవలయును. 

ప్ర:- కాబట్టి జీవుని కర్తవ్యమేమి? 

ఉ:- ఆధ్యాత్మికసాధనలు గావించునపుడు కలుగు కష్టములకు జంకక భగవంతునిపై పూర్ణ 
విశ్వాసముంచి, సాధనను ధైర్యముతో కొనసాగించి, బుద్ధియందు విషయదోషమెద్దియు లేకుండ అద్దానిని 


సునిర్మలముగా గావించవలెను. అత్తణి మహత్తరమగు ఆత్మసుఖ మాతనికి అనుభూతము కాగలదు. అదియే 
మోక్షము. 


అ॥ రాజససుఖమును వివరించుచున్నాడు - 


38. విషయే న్రియసంయోగా ద్యత్తదగగ్రే౭_మృతోపమమ్‌ 
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్‌. 


టీక:- యత్తత్‌ = ఏ సుఖము, విషయేగ్రియసంయోగాత్‌ = విషయములు, ఇంద్రియములు 
కలిసికొనుటవలన (వాని సంబంధమువలన), అగ్రే = మొదట, అమృతోవమమ = అమృతమును 
బోలియుండునదియు, వరిణామే = పర్యవసానమందు (అనుభవానంతరమున), విషమ్‌ ఇవ = విషమువలె 
నుండునదియు, (భవతి = అగుచున్నదో), తత్‌ సుఖమ్‌ = ఆ సుఖము, రాజసమ్‌ = రాజసమని, స్మృతమ్‌ 
= చెప్పబడెను. 


తౌ:- ఏ సుఖము విషయేంద్రియసంబంధమువలన మొదట అమృతమును బోలియు, 


902 గీతామకరందము [18వ అధ్యాయము 


పర్యవసానమందు (అనుభవానంతరమున) విషమువలెను నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని 
చెప్పబడినది. 


వ్యాఖ్య:- విషయ సుఖము తాత్కాలికమైనది; క్షణికమైనది. ఇంద్రియములకు విషయములకు 
సంయోగము కలిగినపుడే ఆ సుఖ ముదయించును. మజల వెంటనే పోవును. మజీయు ప్రారంభములో 
అమృతముపగిది సుఖముగా తోచినను, పర్యవసానమున విషమువలె దారుణ దుఃఖరూపముగ 
పరిణమించునని ఇచట తెలుపబడినది. దీనినిబట్టి రాజససుఖము ప్రారంభమున జీవులకు 
అమృతమువలెతో చుసుఖము అమృతము కాదనియు, పయోముఖవిషకుం భస్థవిషమే యనియు 
తెలియుచున్నది. విషరూపమగు ఆ అమృతము మహాప్రమాదకరమైనవస్తువు. ఏలయనిన ఆ 
అమృతములోన విషబీజములు కాపురముండును. ఆ సుఖమందు దుఃఖబీజములు నివసించును. కాబట్టి 
అట్టి అమృతమును విడనాడనిచో, దానిలో దాగియున్న విషబీజములనుగూడ స్వీకరించవలసివచ్చును. కావున 
ముముక్షువులు దృశ్యవిషయములద్వారా తమకేదైన సుఖము గలిగినపుడు అది దుఃఖగర్భితమని, 
చేపయొక్క ఎరలోపలనుండు గాలమువంటిదని నిశ్చయించి దానిని త్యజించివేయవలెను. ఆ సుఖము ఈ 
జీవితమునేకాక అనేక భావికాల జీవితములనుగూడ నాశనముచేయును. కనుకనే భగవానుడు కరుణించి 
సాధకులకిచట హెచ్చరికచేయుచున్నారు. ఆ దృశ్యసుఖములయొక్క అసలురంగును గీతాచార్యులు 
బయటపెట్టుచున్నారు. “మోసపోకుడు' అని సలహాోనిచ్చుచున్నారు. అజ్ఞాను లీసత్యము నెటుగక 
తృణావృతకూపములమాడ్కికానవచ్చు  శబ్బాదిదృశ్యవిషయములనే సేవించి అగాధసంసారకూపములో 
పడిపోవుచున్నారు. 

భగవానుని ఈవాక్యములు జీవులకు అంధకారమునందు వెలుగునిచ్చుచున్నవి. జగత్తుయొక్క 
వాస్తవస్వరూపమును బోధించుచున్నవి. పైపై తళుకుబెళుకులకు మోసపోగూడదను విషయమును 
తెలియబజచుచున్నవి. కావున ముముక్షువులు విషయసుఖమువలన కలుగు ఈ కీడును గుర్తెతిగి, 
ఇంద్రియములకు మనస్సునకు ఆ యా విషయములతో నేమాత్రము సంయోగము కలుగకుండ 
చూచుచుండవలెను. ఒకవేళ జన్మాంతరసంస్కారప్రాబల్యముచే ఇంద్రియములు బయటకు విషయములపై 
పరుగెత్తినను, వానిని వివేకముతోనే వెనుకకు లాగి ప్రత్యాహరించి ఆత్మయందు నెలకొల్పవలెను. 

ప్ర;- రాజససుఖముయొక్క లక్షణమేమి? 


ఉ:- మొదట అమృతమువలె మహాసుఖముగ కానుపించి, తుట్టతుదకు (అనుభవానంతరమున) 
విషమువలె దారుణ దుఃఖరూపముగ పరిణమించుటయే రాజససుఖలక్షణము. 

అ॥ ఇక తామససుఖమునుగూర్చి వర్ణించుచున్నాడు - 
39. యదగ్రే చానుబనే చ సుఖం మోహనమాత్మనః 

నిద్రాలస్యప్రమాదోత్సం తత్తామసముదాహృతమ్‌. 

టీక:- నిద్రాలస్యవ్రమాదోళ్టమ = నిద్ర, సోమరితనము, ప్రమత్తత అనువానివలన బుట్టినదై, యత్‌ 
సుఖమ్‌ = ఏ సుఖము, అగ్రే చ = ఆరంభమందును, అనుబన్దే చ = అంతమందును (అనుభవించిన 


తరువాతను), ఆత్మనః = తనకు మోవానమ్‌ = మోహమును (అజ్ఞానమును, భ్రమను) 
గలుగజేయుచున్నదో, తల్‌ = అది, తామసము = తామససుఖమని, ఉదాహృతమ్‌ = చెప్పబడినది. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 903 


తౌ:- నిద్ర, సోమరితనము, ప్రమత్తత - అనువానివలన బుట్టినదై, ఏ సుఖము ఆరంభమందును, 
అంతమందును (అనుభవించిన మీదటను) తనకు మోహమును (అజ్ఞానమును, భ్రమను) 
గలుగజేయుచున్నదో అది తామససుఖమని చెప్పబడినది. 


వ్యాఖ్య:- అతినిద్ర, సోమరితనము (బద్ధకము), ప్రమత్తత - అనువాని వలన కలుగునదియే 
తామససుఖము. ఇది ఆరంభమునను, మధ్యమునను, అంతమునను గూడ జీవునకు మోహమును 
(అజ్ఞానమును, భ్రమను) గలుగజేయునదియే యగుటచే అత్యంత నికృష్ణమైనది. ఇది జీవుని 
అజ్ఞానకూపమున ఇంకను అధికముగ త్రోసివేయునది యగుటచే మహాప్రమాదకరమైనది యగును. కావున 
అతినిద్రతోను, సోమరితనముతోను గూడి అమూల్యమగు ఈ మానవజీవితకాలమును వ్యర్థముగ గడపి 
వేయువారు సంసారదుఃఖ సౌధప్రాంగణమున అడుగిడినవారేయగుదురు. జననమరణ పరంపరారూపమగు 
ఈ సంసారమునకు హేతువైన అజ్ఞానరూపబీజము తామస సుఖావలంబులందు నశింపకయేయుండి ఇంకను 
బలపడుచుండును గావున అట్టి సుఖము అత్యంత ప్రమాదజనకమైనదియగుటచే సర్వదా త్యాజ్యమేయగును. 
కాబట్టి భగవానుని ఈ సద్బోధలను గ్రహించి ముముక్షువు లిట్టి తామసిక, రాజసిక సుఖముల రెండిటిని 
విడిచివేసి సాత్తికసుఖమునే అవలంబించి శ్రేయము నొందవలెను. 


ప్ర;- తామససుఖముయొక్క లక్షణమేమి? 


ఉ:-- (1) నిద్ర, సోమరితనము, ప్రమత్తత - వీనివలన కలుగునదియు, (2) ఆరంభమున, అంతమున 
( అనుభవానంతరమున) గూడ తనకు మోహమును (భ్రమను, అజ్ఞానమును) గలుగజేయునదియు 
తామససుఖమనబడును. 


అ॥ ఈ సత్త్వాది త్రిగుణములతో గూడియుండని వస్తు వీ ముల్లోకములందును ఏదియులేదని 
వచించుచున్నాడు - 


40. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః 
సత్త్వం ప్రకృతిజెర్ముక్తం యదేభిస్సా్యత్రిభిర్గుణాః. 


టీక:- ప్రకృతిజైః = ప్రకృతి (మాయ) నుండి పుట్టినవగు, ఏభిః త్రిభిః గుఖ్రైః = ఈ 
మూడుగుణములచేత, ముక్తమ్‌ = విడువబడిన, సత్త్వమ్‌ = వస్తువు, యత్‌ స్యాల్‌= ఏదికలదో, తల్‌= అది, 
వృథివ్యాం వా = భూలోకమందుగాని, పునః = తిరిగి, దివి = స్వర్గమునగాని, దేవేషు వా = దేవతలయందు 
గాని న అన్హీ = లేదు. 


తౌ:- ప్రకృతి (మాయ) నుండి పుట్టినవగు ఈ మూడుగుణములతో గూడియుండని వస్తు 
వీభూలో కమునగాని, స్వర్గమందుగాని, దేవతలయందుగాని ఎచటనులేదు. 


వ్యాఖ్య:- ముల్లోకములందలి ప్రతివస్తువున్ను సత్త్వరజస్తమస్సులను ఈమూడుగుణములతో 
గూడియుండుననియు, ఆ గుణములతో గూడియుండని వస్తువు (జీవన్ముక్తుడు తప్ప) ఏదియు ఈ 
ప్రపంచమున లేదనియు చెప్పుచున్నారు. జీవన్ముక్తులగు మహనీయులుతప్ప తక్కినవారందజు ఏదియో 
యొక గుణముతోకాని, గుణములతో గాని గూడియున్నవారే. స్వర్గలోకములో నున్నవారున్ను 


904 గీతామకరందము [18వ అధ్యాయము 


త్రిగుణములతో గూడినవారేయనియు, వానినుండి విడుదలపొందినవారు కాదనియు ఈ శ్లోకమున 
భగవానుడు చెప్పిరి. కాబట్టి వారున్ను బంధముననున్నవారే. వారున్ను ఎప్పట్లికెనను జ్ఞానాదులను బడసి 
గుణరహితులు, ముక్తులు కావలసియున్నారు. 


“ ప్రకృతిజైకి - అని చెప్పినందువలన ఈ మూడు గుణములకు ఉత్పత్తిస్థానము ప్రకృతి, లేక మాయ 
(అజ్ఞానము) అని స్పష్టమగుచున్నది. ఈ మూడు గుణములలో ఏది యున్నను వారింకను ప్రకృతితో 
గూడియున్నవారేయని తాత్పర్యము. కావున రజస్తమస్సులను ప్రయత్నాతిశయముచేతను, 
అభ్యాసప్రాబల్యముచేతను దాటి సత్త్వగుణముయొద్దకు వచ్చి, క్రమముగ గుణాతీత ఆత్మస్థితిని 
బడయవలెను. అదియే మోక్షము. 


ప్ర:- సత్త్వాది త్రిగుణములు దేనినుండి పుట్టినవి? 

ఉ:- ప్రకృతినుండి (మాయనుండి, అజ్ఞానమునుండి). 

ప్రః- ఈ గుణములతో గూడని వస్తువేదైన ఈ ప్రపంచమున గలదా? 

ఉ;- లేదు ( జీవన్ముక్తుడు తప్ప). 

ప్ర:- ఇట్టిస్థితి ఈ లోకమందేనా? లేక తదితర లోకములందుగూడనా? 

ఉ:- స్వర్గాది ఇతర లోకములందును, దేవతలందును ఇదియే పరిస్థితి. 

అ॥ లోకములో జనులకు వారి వారి గుణములనుబట్టి కర్మములు విభజింపబడినవని 
తెలుపుచున్నాడు - 
41. బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ పరన్తప! 

కర్మాణి ప్రవిభకాని స్వభావ ప్రభవెర్గుణెః. 

టీకః- పరవ = శత్రువులను తపింపజేయు ఓ అర్జునా!, (బాహ్మణక్షత్రియనిశామ్‌ = బ్రాహ్మణ, 
క్షత్రియ, వైశ్యులకు, శూద్రాణాం చ = శూద్రులకును, కర్మాణి = కర్మములు, స్వభావట్రబ్లవెః = వారి వారి 


(జన్మాంతర సంస్కారము ననుసరించిన) స్వభావము (ప్రకృతి) వలనబుట్టిన, గుణైః = గుణములను బట్టి, 
ప్రవిభిక్తాని = వేజువేజుగా విభజింపబడినవి. 

తౌ:- శత్రువులను తపింపజేయు ఓ అర్షునా! బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు వారి వారి 
(జన్మాంతర సంస్కారము ననుసరించిన) స్వభావము (ప్రకృతి) వలన పుట్టిన గుణములనుబట్టి కర్మలు 
వేటువేటుగా విభజింపబడినవి. 


వ్యాఖ్య: - ఇదివటిలో 4వ అధ్యాయమున 13వ శ్లోకమందు చాతుర్వర్ణ్ల్యములవారు వారివారి 
గుణములనుబట్టి కర్మలనుబట్టి సృష్టింపబడిరని భగవానుడు చెప్పియుండిరో. ఇప్పుడును ఆ భావమునే 


* చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః (4-13) 
వక్తల సృష్టి ట్రే 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 905 


వ్యక్తీకరించుచు వారివారి జన్మాంతర సంస్కారము వలన నేర్పడిన గుణముల ననుసరించియే వారివారికి ఆ 
యా కర్మలు, (వానిననుసరించి ఆ యా వర్ణములు) విభజింపబడినవని తెలియజేయుచున్నారు. 
దీనినిబట్టి పుట్టుకతోనే జాతి ఏర్పడుటలేదనియు, వారి వారి గుణములనుబట్టియే జన్మ కర్మలు 
ఏర్పడుచున్నవనియు స్పష్టమగుచున్నది. ఇట్టి పరిస్థితియందు ప్రతివానికిని ఊర్ధ్వస్థితికి బోవుటకు 
అవకాశము లభించుచున్నది. అనగా జన్మనా నీచజాతియందు పుట్టినప్పటికి తమ తమ కర్మలయొక్క 
శుద్ధత్వముచే, పారమార్థిక సాధనాతిశయముచే, పవిత్రతచే ఉత్తమవర్ణస్థులుగా తయారుకావచ్చును. ఈ 
'ప్రకారముగ సర్వులకును ఆధ్యాత్మిక ఉన్నతశిఖరముల నధిరోహించుటకు అవకాశములు కల్పించుట 
గీతయొక్క ఒకానొక విశిష్టతయై యున్నది. 


ప్ర:- బ్రాహ్మణాది వర్ణములు దేనిచే నేర్చడినవి? 

ఉ:- వారి వారి గుణములచే. 

ప్ర:- చాతుర్వర్ణ్యములవారికి కర్మ లేప్రకారముగ విభజింపబడినవి? 

ఉ:-- వారి వారి ( జన్మాంతర సంస్కారము ననుసరించిన) స్వభావమువలన పుట్టిన గుణములను బట్టి 
ఆ యా కర్మలు వారికి విభజింపబడినవి. 

ప్రః- పుట్టుకచే జాతి ఏర్పడినదా? 

ఉ:- కాదు. వారి వారి కర్మలచే. 


అ॥ అట్లు స్వభావమువలన కలుగు ఆ యా కర్మలను పేర్కొనుచున్నాడు - 


42. శమో దమ స్తపశ్ళౌచం క్షాన్తి రార్జవమేవ చ 
జ్ఞానం విజ్ఞానమా స్తిక్కం బ్రాహ్మం కర్మ స్వభావజమ్‌. 


టీక:- శమ: = అంతరింద్రియనిగ్రహము (మనోనిగ్రహము), దమః = బాహ్యేంద్రియనిగ్రహము, 
తపః = తపస్సు, శౌచమ్‌ = శుచిత్వము, క్షాన్లి = ఓర్పు, ఆర్థవమ్‌ ఏవ చ = బుజుత్వము 
(కపటములేకుండుట, బుజుమార్గవర్తనము), జ్ఞానమ్‌ = శాస్త్రజ్ఞానము, విజ్ఞానమ్‌ = అనుభవజ్ఞానము, 
ఆన్లిక్షము = దైవమందు, గురువునందు, శాస్త్రమందు నమ్మకము (అనునవి), స్వభావజమ్‌ = 
స్వభావమువలన పుట్టిన, (బ్రాహ్మంకర్మ = బ్రాహ్మణకర్మయై యున్నది. 

తౌ:- అంతరింద్రియ నిగ్రహము (మనోనిగ్రహము), బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, 


శుచిత్వము, బుజుమార్గవర్తనము, శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము, దైవమందు, గురువునందు, 
శాస్త్రమందు నమ్మకము గలిగియుండుట (అనునివి) స్వభావము వలన పుట్టిన (బ్రాహ్మణకర్మయై యున్నది. 


వ్యాఖ్య:- జ్ఞాన, విజ్ఞానముల రెండిటిని ముముక్షువు తప్పక గలిగియుండవలెనని భగవానుడు 
గీతయందు పెక్కుతావుల పేర్కొనుచున్నారు. కేవలము శాస్త్రజ్ఞానముచాలదు. అనుభవముగూడ 
నుండవలెను. అనుభవమువలననే మనుజునకు హృదయపరిణామము, ఆనందము కలుగుచుండును. 
మజియు జనులకు పరమార్థవిషయములపై విశ్వాసమున్ను ఉదయించుచుండును. కాబట్టి ప్రతివారును 


906 గీతామకరందము [18వ అధ్యాయము 


శాస్త్రజ్ఞానముతో బాటు అనుభవజ్ఞానమున్ను సంపాదించవలెను. ఈశ్టోకమున శమదమాదులను తొమ్మిది 
కర్మలు చెప్పబడియున్నవి. ఆ సత్కర్మల ననుష్టించువాడు (బహ్మణుడే యగునని భావము. ఇచట “తపస్సని 
చెప్పబడినదాని కర్ణము 17వ అధ్యాయమున తెలుపబడిన శారీరక, వాచిక, మానసికతపస్సులే యని 
గ్రహించునది. 


ప్ర:- ఏయే కర్మలు (బ్రాహ్మణులకు స్వభావముగ నుండును? (లేక ఏయే కర్మలు 
(బాహ్మణత్వమును నిర్ణయించును)? 

ఉ:-- (1) అంతరింద్రియ నిగ్రహము (మనోనిగ్రహము) (2) బాహ్యేంద్రియ నిగ్రహము (3) తపస్సు 
(4) (బాహ్యాభ్యంతర) శుచిత్వము (5) ఓర్పు (6) బుజుప్రవర్తన (7) శాస్త్రజ్ఞానము (8) అనుభవజ్ఞానము (9) 
ఆస్తికభావము (దేవునియందు, గురువునందు, శాస్త్రములందు విశ్వాసము) - అను ఈ తొమ్మిది కర్మలున్ను 
(బ్రాహ్మణులకు స్వభావముగ నుండును. లేక, ఇవి కలవాడే బ్రాహ్మణుడనబడును. 

అ॥ క్షత్రియుల కర్మలను వివరించుచున్నాడు - 


43. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్దేచాప్యపలాయనమ్‌ 
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్‌. 
టీక:- శౌర్యమ్‌ = శూరత్వము (పరాక్రమము), తేజః = తేజస్సు, (శీర = ప్రతాపము), ధృతిః 
ధైర్యము, దాక్ష్యమ్‌ = సామర్థ్యము, యుద్ధే = యుద్ధమునందు, అపలాయనమ అవీ చ = 


పాజీపోకుండుటయు, దానమ్‌ = దానము, తఈళ్వరభావః చ = (ధర్మపూర్వక) ప్రజాపరిపాలనా శక్తియు 
(శాసకత్వము), స్వభావజమ్‌ = స్వభావమువలన పుట్టిన, క్షాత్రం కర్మ = క్షత్రియకర్మ (అయియున్నది). 


తొ:- శూరత్వము, తేజస్సు (కీర్తి, ప్రతాపము), ధైర్యము, సామర్థ్యము, యుద్ధము నందు 
పాజీపోకుండుట, దానము, (ధర్మపూర్వక) ప్రజాపరిపాలనాశక్తి (శాసకత్వము) - ఇయ్యవి స్వభావమువలన 
పుట్టిన క్షత్రియకర్మయైయున్నది. 


వ్యాఖ్య:- “యుద్ధేచాప్యపలాయనమ్‌” యుద్ధమునందు పాజిపోవుట క్షత్రియుని ధర్మముకా దనియు 
తెలుపబడినది. అయితే బాహ్యయుద్ధ మెపుడో యొకపుడు సంభవించును. కాని అంతర్యుద్ధము 
మోక్షపర్యంతము సర్వజీవులయందును జరుగుచునే యుండును. మంచికి చెడ్డకు, ధర్మమునకు 
అధర్మమునకు, దైవసంపదకు అసురసంపదకు సంగ్రామము హృదయమున నిరంతరము సాగుచునే 
యుండును. బలవత్తరమగు మాయతో జరుగు అట్టి యుద్ధమున ప్రతిమనుజుడు ఇట్టి క్షాత్రమునే 
ప్రదర్శించ వలసియుండును. అనగా మాయ ( ప్రకృతితో జరుగుయుద్ధమున వెన్నుచూపరాదు. ముందు 
వేసిన అడుగును వెనుకకు త్రిప్పరాదు. బాహ్యయుద్ధమున క్షత్రియులు చూపు, ధైర్య, పరాక్రమములకంటె 
అధికతరములగు ధైర్యసాహసములను మనుజుడు తన అంతర్యుద్ధమున జూపవలసియుండును. అపుడే 
విజయము కరతలామలకమై జీవుడు మోక్షసామ్రాజ్యాభిషిక్తుడు కాగల్గును. కావున (బ్రహ్మలేజము, 
క్రాత్రవీర్యము - అను నీ రెండిటిని జీవుడు సంపాదించవలసియున్నది. మటియు లక్ష్యమగు 
ఆత్మసాక్షాత్కారము, జీవన్ముక్తి పాందువజకు మనుజుడు వెనుకకు మజలరాదు. ఇవ్విధమున “యుద్ధేచాష్య 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 907 


పలాయనమ్‌' అను ఈ క్షత్రియ ధర్మసూత్రమును ప్రతివాడును తన అంతర్యుద్ధమున అవలంబించి 
కృతార్థుడు కావలయును. 


ప్రః- క్షత్రియుని స్వభావజనిత కర్మలెవ్వి? 
ఉ:- (1) హరత్వము (2) తేజస్సు (కీర్తి ప్రతాపము) (3) ధైర్యము (4) సామర్థ్యము (5) 


యుద్ధమునందు వెనుకకు మజలకుండుట (6) దానము (7) ప్రజాపరిపాలనాశక్తి (శాసకత్వము) ఇవి 
క్షత్రియుని కర్మములు. 


అ॥ వైశ్య, శూద్రుల స్వభావజనిత కర్మలను నిరూపించుచున్నాడు - 


44. కృషి గోరక్షవాణిజ్యం* వెశ్యం కర్మ స్వభావజమ్‌ 

పరిచర్యాత్మకం కర్మ శూ ద్రస్యాపి స్వభావజమ్‌. 

టీక:- కృష్‌ = వ్యవసాయము, గోరక్ష = గోసరంక్షణము, వాణీజ్యం = వర్తకము, స్వభావజమ్‌ = 
స్వభావమువలనపుట్టిన (స్వభావసిద్ధమైన), _వెళ్ళంకర్మ = వైశ్యునికర్మమైయున్నది, అవీ = మజీయు, 
పరిచర్యాత్మకమ్‌ = సేవారూపమైన, కర్మ = కర్మము, శూద్రస్య = శూద్రునకు, స్వభావజమ్‌ = 
స్వభావసిద్ధమైనది. 

తౌ:- వ్యవసాయము, గోసంరక్షణము, వర్తకము వైశ్యునకు స్వభావజనితములగు కర్మలైయున్నవి. 
అట్లే సేవారూపమైన కర్మము శూద్రునకు స్వభావసిద్ధమై యున్నది. 

ప్ర:- వైశ్యుని స్వభావజనిత కర్మలెవ్వి? 

ఉః- (1) వ్యవసాయము (2) గోసంరక్షణము (3) వర్తకము. 

ప్ర:- శూద్రుని స్వాభావిక కర్మలెవ్వి? 

ఉ:-- సేవ. 

అ॥ వారి వారి స్వాభావిక కర్మలను చక్కగ నాచరించుటవలన జనులు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని 
బడయగళల్లుచున్నారని వచించుచున్నాడు - 
45. స్వేస్వే కర్మణ్యభిరత స్సంసిద్దిం లభతే నరః 

స్వకర్మ నిరతస్సిద్ధిం యథా విన్సతి తచ్చుణు. 45 

టీకః- స్వే స్వే కర్మణి = (పైనదెల్చిన) తన తన స్వాభావిక కర్మమునందు, అభిరతః = ఆసక్తి ( శ్రద్ధ) 
గల, నరః = మనుజుడు, సంనిద్దిమ్‌ = జ్ఞానయోగ్యతారూపసిద్ధిని, లభతే = పొందుచున్నాడు, స్వకర్మనిరతః 
= స్వక్రీయకర్మమునం దాసక్తిగలవాడు, యథా = ఏ ప్రకారముగా, నిద్దిమ్‌ = జ్ఞానయోగ్యతారూపసిద్ధిని, 
విద్దతి = పొందుచున్నాడో, తత్‌ శృణు = దానిని వినుము. 

* కృృషిగౌరక్ష్యవాణిజ్యం - పాఠాన్తరము 


908 గీతామకరందము [18వ అధ్యాయము 


తా:- తన తన స్వాభావిక కర్మమునందాసక్తి (శ్రద్ధ) గల మనుజుడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని 
బొందుచున్నాడు. స్వకీయకర్మయందాసక్తిగలవాడు జ్ఞానయో గ్యతారూపసిద్ధిని యెట్లు పడయగల్లునో దానిని 
చెప్పెదను వినుము. 


వ్యాఖ్య:- వారివారి స్వాభావిక కర్మలను ఈశ్వరార్పితముగ, (లేక, ఫలాభిలాషా రహితముగ) 
చేయుటవలన మనుజుడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని పొందగలడని యిట వచింపబడినది. కర్మచే మోక్షసిద్ధి 
యెట్లు కలుగగలదని చాలమందికి సందేహము కలదు. ఆ సందేహమును భగవాను డిచటను, రాబోవు 
శ్లోకమందును తీర్న్షివైచిరి. కర్మను నిష్కామముగ నాచరించుటవలన చిత్తశుద్ధి కలుగగా దానిచే జ్ఞాన 
మావిర్భవింప మనుజుడు మోక్షసిద్ధిని పొందగల్గుచున్నాడు. ఈ ప్రకారముగ కర్మ (పరంపరారూపమున) 
మోక్షసిద్ధికి హేతువగుచున్నది. కర్మయోగమందలి ఈగొప్ప రహస్యమును భగవాను డీప్రకారమగు గీతయందు 
ప్రస్ఫుట మొనర్చిరి. 

ప్ర:- జ్ఞానయోగ్యతారూపసిద్ధిని మనుజుడెట్లు పొందగలడు? 


ఉ:- తన తన స్వాభావిక కర్మను ఫలాభిసంధిరహితముగ, ఈశ్వరార్పణముగ, నిష్కామముగ 
నాచరించుటచే చిత్తశుద్ధి గలుగగా, దానిచే జ్ఞానయోగ్యత లభించుచున్నది. 


అ॥ స్వకీయ కర్మాచరణచే మనుజుడు జ్ఞానయోగ్యతారూపసిద్ధిని ఎట్టు బడయుగలడో 
వివరించుచున్నాడు - 


46. యతః ప్రవృత్తి ర్ఫూతానాం యేన సర్వమిదం తతమ్‌ 
స్వకర్మణా తమభ్యర్ప్య సిద్ధిం వినతి మానవః. 


టీకః- యతః = ఎవనివలన, భూతానామ్‌ = ప్రాణులకు, ట్రవృత్తిః = ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము 
(ప్రవృత్తి) - కలుగుచున్నదో), యేన = ఎవనిచేత, ఇదం సర్వం = ఈ సమస్తప్రపంచము, తతమ్‌ = 
వ్యాపింపబడియున్నదో, తమ్‌ = ఆతనిని (పరమాత్మను), మానవః = మనుజుడు, న్వకర్మణా = 
తనకర్మముచేత, అభ్యర్చ్య = ఆరాధించి, నిద్ధిమ్‌ = జ్ఞానయోగ్యతారూపసిద్ధిని, విన్హతి = పొందుచున్నాడు. 


తౌ:- ఎవరివలన ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనము (ప్రవృత్తి) కలుగుచున్నదో, ఎవరిచేత ఈ 
సమస్తప్రపంచము వ్యాపింపబడియున్నదో, వారిని (అట్టి పరమాత్మను), మనుజుడు స్వకీయ కర్మముచే 
నారాధించి జ్ఞానయోగ్యతారూపసిద్ధిని పొందుచున్నాడు. 


వ్యాఖ్య:- “యతః ప్రవృత్తిర్భూతానామ్‌ - ఎవరినుండి సమస్త ప్రాణికోట్లకు ఉత్పత్తి మొదలగునవి 
కలుగుచున్నవో. అని చెప్పుటవలన, సమస్తజీవులకును ఆధారభూతుడు ఆ పరమాత్మయే యని 
స్పష్టమగుచున్నది. జడమైన వస్తువు చైతన్యముయొక్క సహాయములేనిదే ఏమియు చేయజాలదు. జడమగు 
ప్రకృతి చిద్రూప పరమాత్మవలననే స్పందించుచున్నది. (మయాధ్యక్షేణ ప్రకృతిస్సూయతే స చరాచరమ్‌). 
కాబట్టి జీవులు తమ సమస్తమునకును కారణభూతుడైన ఆ పరాత్పరునియెడల అపారభక్తి శ్రద్ధలు గలిగి 
వారినే యారాధించుచు పరమ్రేయము నొందవలెను. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 909 


“యేన సర్వమిదం తతమి - ఇదే వాక్యము గీతయందు మూడు పర్యాయములు 
ప్రయోగింపబడినది. “దేనిచేత ఈ సమస్తప్రపంచము వ్యాపింపబడియున్నదో” అని దానియర్థము. పరమాత్మ 
సర్వవ్యాపకులై యుండుటవలన ఈ ప్రపంచమున వారు లేనిచోటు లేదని నిశ్చితమగుచున్నది. పాలలో 
వెన్నవలె వారు సర్వత్రవ్యాపించియున్నారు. సఘూలనేత్రమునకు వారు గోచరముకాకున్నను, జ్ఞాననేత్రమునకు 
సర్వత్ర గోచరించుదురు. ఈ ప్రకారముగ అణువణువునందును భగవంతుడు వ్యాపించియుండు టచే, సర్వ 
సాక్షియై సమస్తము పరికించుచుండుటచే జీవులాతని సాన్నిధ్యమును సర్వత్ర యనుభూతమొనర్చుకొనుచు, 
పాపకృత్యము లెవ్వియు చేయక, భక్తిభావ సమన్వితులై యుండవలెను. 


“స్యకర్మణా తమభ్యరక - మనుజుడు మోక్షసిద్ధిని కర్మాచరణముద్వారా ఎట్లు పొందగలడను 
ప్రశ్నకు భగవాను డిచట చక్కగ సమాధానమొసంగిరి - “నీవు నీ కర్మ చేసికొనుచు దైవమును 
ఆరాధించుచుండుము, స్మరించుచుండుము, ఈశ్వరార్చణముగా నీ కర్మముల నాచరింపుము. అనగా నీ 
కర్మలద్వారా పరమాత్మను ఆరాధింపుము. అట్టిచో నీవు జ్ఞానసిద్ధిని తద్ద్వారా మోక్షసిద్ధిని బడయగలవు' - 
అని భగవానుడిచట బోధించిరి. ఈ ప్రకారముగ కర్మను ఈశ్వరార్పణబుద్ధితో చేయునపుడే 

' చిత్తశుద్ధిద్వారాయది జ్ఞానావిర్భావమునకు హేతువై మోక్షప్రదమగును. అట్లుకాక ఫలాభిలాషతో చేసినచో కర్మ 
మోక్షహేతువు కానేరదు. “ కర్మనుచేయుము కాని ఫలమును ఈశ్వరార్పణము గావింపుము - ఇదియే 
కర్మద్వారా ఈశ్వరుని యారాధించుట. అనగా భగవత్రీత్యర్థము కర్మలనాచరించవలెనని భావము. 


కర్మచే మోక్షము లభించునా యని కొందటు ప్రశ్నించుదురు. “లభించును, కాని, దానిని చేయవలసిన 
పద్ధతిలో చేసిననే లభించును” అని తెలియవలెను. ఆపద్ధతి యేదియనిన, ఆ కర్మచే భగవంతుని 
అర్చించవలెను. అనగా ఆ కర్మనాచరించి తత్ఫలితమును భగవంతున కర్పించవలెను. నిష్కామముగ 
(భగవదర్పితముగ) కర్మాచరణ చేయవలెనని భావము. అత్తి కర్మయందలి దోషము తొలగిపోయి 
చిత్తశుద్ధిద్వారా యది మోక్షసాధనముగ పరిణమించును. ఇదియే కర్మమార్గమందుగల కీలకము, ఆ 
కీలకమును, ఆకర్మరహస్యమును భక్తులపై కరుణచే భగవంతు డిచట వెల్లడిచేసివైచిరి. “ఓ జీవుడా!, కర్మ 
చేయుము. కాని ఈశ్వరార్చణబుద్ధితో చేయుము. ఆ కర్మచే ఈశ్వరుని యారాధించుము. ఫలితములను 
కోరకుము. కర్మచేయుటయే నీ వంతు. ఫలితమును భగవంతునకే అర్పింపుము' అని యిచట చక్కగ 
బోధింపబడినది. ఈ పద్ధతిద్వారా కర్మ తనకర్మత్వమును పోగొట్టుకొని, తన బంధరూపమును తొలగించుకొని 
మోక్షహేతువుగా _మారిపోవుచున్నది. _ దీనినిబట్టి కర్మ _ నింద్యముకాదనియు,  కర్మమార్గము 
నికృష్ణముకాదనియు, దాని నాచరించుపద్దతిని తెలిసికొనినచో అది తక్కిన భక్తిజ్ఞానాదులవలె పరమ 
పవిత్రమగు ఒకానొక మోక్షసాధనము కాగలదనియు ఈళ్లోకముద్వారా స్పష్టమగుచున్నది. 


కాని “స్వకర్మణా తమభ్యర్న్య" (స్వకీయకర్మచే భగవంతుని ఆరాధించుట) - అను ఈ పద్ధతిని 
జనులు సరిగా గమనించక, దైవార్పితముగ కర్మలు చేయుట మాని కామ్యబుద్ధితో జేయుచున్నారు. 
అందువలన కర్మ బంధనరూపముగా మారిపోవుచున్నది. భగవానుడో, కర్మను మోక్షరూపముగ 
మార్చవచ్చునని తెలిపి దాని కిచట ఉపాయమునుగూడ సెలవిచ్చిరి. కాబట్టి ముముక్షువులెల్లరు ఈ 
సత్యమును జ్ఞాపకము నందుంచుకొని, ఈ భగవద్వాక్యములపై విశ్వాసముంచి తాము చేయు 
సమస్తకర్మలను ఈశ్వరార్చణబుద్ధితో, భగవత్కైంకర్యబుద్ధితో చేయవలయును. అట్లు చేసినచో *సిద్ధింవిన్దతి 
మానవళి అనునట్లు మానవుడు జ్ఞానసిద్ధిని, మోక్షసిద్ధిని తప్పక బడయగలడని గీతాచార్యులు ఘంటాపథముగ 
తెలుపుచున్నారు. 


910 గీతామకరందము [18వ అధ్యాయము 


ఈ శ్లోకమున కర్మ, భక్తి జ్ఞానములయొక్క సముచ్చయము తెలుపబడినది. ఎట్లనిన - 


1. కర్మనాచరించుట - (కర్మ) 
2. దానిద్వారా భగవంతుని ఆరాధించుట (భక్తి) 
3. అట్టు ఆరాధించుటచే చిత్తశుద్ధికలుగ జ్ఞానమావిర్భవించుట (జ్ఞానము) 


కర్మయను ప్రమిదలో భక్తియను తైలమునుపోసి ధ్యానమను వత్తినిబెట్టి జ్ఞానమను జ్యోతిని 
వెలిగించవలెను. 


ప్ర:- సమస్త ప్రాణికోట్లు ఎవనినుండి ఉత్పత్తిని బొందుచున్నవి? 


ఉ:- పరమాత్మనుండి. 
ప్ర;- ఈ ప్రపంచమంతయు ఎవనిచే వ్యాప్తమైయున్నది? 

ఉ:- పరమాత్మచే. 

ప్రః- జీవుడు మోక్షసిద్ధిని యెట్లు పడయగలడు? 

ఉం స్వకీయకర్మచే భగవానుని ఆరాధించినచో, అనగా ఈశ్వరార్ప్చణబుద్ధితో (నిష్కామముగ) 
కర్మలను ఆచరించినచో చిత్తశుద్ధిద్వారా జ్ఞానమును, దానిచే మోక్షమును బడయును. 

అ॥ స్వధర్మాచరణము చాల ఉత్తమమైనదని వచించుచున్నాడు - 


47. శేయాన్సధర్మో విగుణః పరధర్మాత్స్వనుప్పితాత్‌ 
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్పోతి కిల్పిషమ్‌. 


టీకః:- స్వధర్మః = తనయొక్క ధర్మము, విగుణః (అవి) = (తన అవివేకముచే) గుణము లేనిదిగ 
కనబడినను (లేక, అసంపూర్ణముగ అనుష్టితమైనను), అనుష్టితాల్‌ = చక్కగా అనుష్టింపబడిన, పరధర్మాత్‌ = 
ఇతరుల ధర్మముకంటె (లేక ఇతర ధర్మములకంటె), శ్రేయాన్‌ = శ్రేష్టమైనది, స్వభావనియతమ్‌ = 
స్వభావముచే ఏర్పడిన (తన ధర్మమునకు తగిన), కర్మ = కర్మమును, కుర్వన్‌ = చేయుచ్చుయెడల, 
కిల్చిషమ్‌ = పాపమును, న ఆప్పోతి = పొందడు. 


తౌ:- తనయొక్క ధర్మము (తన అవివేకముచే) గుణములేనిదిగ కనబడినను (లేక, అసంపూర్ణముగ 
అనుష్టింపబడినను) చక్కగా అనుష్టింపబడిన ఇతరుల ధర్మముకంటె (లేక, ఇతర ధర్మములకంటె) 
శ్రేష్టమైనదే యగును. స్వభావముచే ఏర్పడిన (తన ధర్మమునకు తగిన) కర్మమును చేయుచున్నయెడల 
మనుజుడు పాపమును పొందనేరడు. 


వ్యాఖ్య:- స్వకీయకర్మ, లేక తన ధర్మము ఆచరించుట ఒకింత కఠినమైనను, తేలికగా 
ఆచరింపబడినట్టి ఇతరుల కర్మను గ్రహించుటకంటె అది ఎంతయో మేలని చెప్పబడినది. కావున 
నిజధర్మమును ఒకింత కష్టమైనను వదలరాదు. స్వకీయ కర్మను ప్రైెక్లోకమందు తెలుపబడిన చందమున 
ఈశ్వరార్పణబుద్ధితో చేసినచో మనుజుడు పాపమును బొందకుండును. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 911 


(లేక, ఇచట స్వధర్మమనగా ఆత్మకు సంబంధించిన ధర్మమనియు చెప్పవచ్చును. ఆత్మచింతనాదులు, 
ఆత్మధ్యానాదులు ఒకింత ప్రయాసముగా తోచినను, పరధర్మములైన దృశ్యవస్తుధర్మములను, లేక, 
దృశ్యవస్తుచింతనమును గ్రహించుటకంటె ఎంతయో మేలైనవి. ఆత్మచింతనాదులు (స్వధర్మము) 
ప్రారంభమున ఒకింత కష్టముగ తోచినను తుదకు అనంత సౌఖ్యమును ప్రసాదించును. దృశ్యవస్తువులు 
(పరధర్మము) ప్రారంభమున సుఖవంతములుగ తోచినను తుదకు పరమదుఃఖమునే కలుగజేయును. కావున 
పరధర్మముకంటె స్వధర్మమే మేలని చెప్పబడినది.) 


ప్రః- జీవునకు ఏ కర్మము, ఏ ధర్మము శ్రేష్టమైనది? 
ఉ:- ఒకింతకష్టముగా తోచినను స్వకీయకర్మమే శ్రేష్టమైనది. 
ప్ర:- దేనిచే మనుజుడు పాపమును బొందకుండును? 


ఉః- స్వభావముచే ఏర్పడిన కర్మమును, స్వధర్మమును (ఈశ్వరార్పణ బుద్ధితో) చక్కగ 
నాచరించినపుడు పాపమును బొందకుండును. 


అ॥ స్వకీయకర్మము (స్వధర్మము) ఒకవేళ దోషముతో గూడియున్నదైనప్పటికిని దానిని వదలరాదని 
చెప్పుచున్నాడు - 


48. సహజం కర్మ కౌన్తేయ! సదోషమపి న త్యజేత్‌ 
సర్వారమా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. 


టీక:- కౌనేయ = ఓ అర్జునా!, సవాజమ్‌ = స్వభావసిద్ధమైన, కర్మ = కర్మము, నదోష మవి = 
దోషముతో గూడినదైనను (దృశ్యరూపమైనను, లేక, త్రిగుణాత్మకమైనను), న త్యజోత్‌ = విడువగూడదు, 
ధూమేన = పాగచేత, అగ్ముః ఇవ = నిష్పువలె, నర్వారమ్భాః = సమస్తకర్మములు, దోషేణ = 
(త్రిగుణములయొక్క) దోషముచేత, ఆవృతాః పా = కప్పబడియున్నవికదా! 


తౌ:- ఓ అర్జునా! స్వభావసిద్ధిమగు కర్మము దోషయుక్తమైనను (దృశ్యరూపమైనను, లేక 
త్రిగుణాత్మకమైనను) _ దానిని వదలరాదు. పొగచేత అగ్ని కప్పుబడునట్లు సమస్తకర్మములును 
(త్రిగుణములయొక్క) దోషముచేత కప్పబడియున్నవికదా! 


వ్యాఖ్య:- కర్మ యనునది ఇంద్రియాదులచే చేయబడునదిగనుక దృశ్యమం దంతర్భూతమైనది. 
త్రిగుణాత్మకమైనది. ప్రకృతి (మాయ) యందు వర్తించునది. కనుకనే “దోషేణి అని చెప్పబడినది. కాబట్టి 
ఆత్మకాని దోషము, దృశ్యరూపమగు దోషము, త్రిగుణాత్మకమైన దోషము ప్రతికర్మయందును గలదు. 
అందుచేతనే “సర్వారమ్మాహి” (సమస్తకర్మలును) అని తెలుపబడినది. కావున పాగచే అగ్ని కప్పబడి 
యుండునట్లు సమస్తకర్మలు (దృశ్యరూపములు కనుక) ఈ దృశ్యరూప దోషముచే గప్పబడియున్నవి. 
అయినను స్వభావసిద్ధములగు కర్మలను వదలరాదు. ఏలయనగా వానిని నిష్కామ బుద్ధితో, 
భగవదర్పితబుద్ధితో నాచరించినచో అవి చిత్తశుద్ధిద్వారా జ్ఞానమును, మోక్షమును గలుగజేయగలవు. అయితే 
పాపకార్యములను మాత్రము చేయరాదు. సమస్తకర్మములును “మాయా రూప దోషముచే 


912 గీతామకరందము [18వ అధ్యాయము 


నావరింపబడియున్నప్పటికిని, అందు శుద్ధకర్మచే అశుద్ధకర్మను, పుణ్యకర్మచే పాపకర్మను, నిష్కామకర్మచే 
సకామకర్మను తొలగించివేసి ఆ పిదప క్రమమముగ సాధనాతిశయముచే ఇంకను పైకిపోయి 
నైష్కర్మ్యాత్మరూపమున చేరవలయును. 


ఈ విషయమును మజియొకదృష్టితోగూడ విచారించవచ్చును. వారువారు చేయుకొన్ని కార్యములందు 
పంచసూనాది అనివార్యదోషము లేర్పడుచుండును. జీవితయాత్రకై ఆ యా కార్యములను జనులు తప్పక 
చేయవలసియేయున్నారు. కావున ఆ యా దోషముల నివారణకై పంచవిధ ప్రాయశ్చిత్తము లేర్చడినవి. 


దోషము (పంచసూనములు) ప్రాయశ్చిత్తము (పంచమహాయజ్ఞములు) 
1. ధాన్యమును ఉత్పత్తి చేయునపుడు 1. బ్రహ్మయజ్ఞము - వేదాధ్యయ 
సంభవించు ప్రాణిహింస నాదులను జేయుట 
2. విసరునపుడు 2. పితృయజ్ఞము - పితృదేవతలను తర్పణాదులచే 
తృప్తిపజచుట 
3. కట్టెలు నరకునపుడు 3. దేవయజ్ఞము - హోమము మున్నగునవి చేయుట 


వానిచే వంటవండునపుడు. 
4. జలము తెచ్చునపుడు, కాచునపుడు 4. భూతయజ్ఞము - ప్రాణులకు అన్నాదుల నాసంగుట 


5. ఊడ్చునపుడు 5. మనుష్యయజ్ఞము - అతిథులను, (బ్రహ్మనిష్ణలను, 
దీనులను భోజనాదులచే తృషప్తిపబచుట. 

ఈ ప్రకారముగ కర్మలవలన గలుగు ఆ యా అనివార్యదోషములు పుణ్యకార్యములచే, 
నిష్కామకార్యములచే తొలగిపోగలవు. ఇంతియేకాక (బహ్మవిచారణ, ఆత్మధ్యానము మున్నగు మహోన్నత 
పవిత్రకార్యములచే జీవులందలి ప్రకృతి దోషములు లెస్సగ తుడిచిపెట్టుకొని పోగలవు. కావున వారి వారి 
స్వభావసిద్ధ కార్యమునందు ప్రకృతిజన్యములగు దోషములున్నప్పటికిని వానిని త్యజించక, నిష్కామబుద్ధితో 
వానినాచరించుచుండినచో క్రమముగ హృదయము నిర్మలమై జీవునకు జ్ఞాన ప్రాప్తి ఉత్తమ (బ్రహ్మపద ప్రాప్తి 
సిద్ధించగలవు. 


అ॥ 41వ శ్లోకమునుండి ఇంతవజికు కర్మయోగమును గూర్చిన విచారణ గావించి, ఇక ఇక్కడనుండి 
జ్ఞానయోగమును గూర్చిన (సాంఖ్యయోగమును, లేక సన్న్యాసయోగమును) గూర్చిన విచారణను 
గావించుచున్నాడు - 


49. అసక్తిబుద్దిస్సర్వత్ర జితాత్మావిగతస్పృహః 
క బం = 
wa ° స కా 
నెష్కర్మ్యసిద్ధిం పరమాం సన్నాూా సనాధిగచ్చతి. 
టీకః:- సర్వత్ర = సమస్తవిషయములందును, అసక్తబుద్ధిః = తగులుబాటు నొందని బుద్ధి 
గలవాడును (తనదనెడి అభిమానము లేనివాడును), జితాత్మా = మనస్సును జయించినవాడును 
(మనోనిగ్రహము గలవాడును), విగతస్పృవాః = ఆశలేనివాడును (కోరికలు నశించినవాడును) (అగు 


మనుజుడు), సన్హ్యాసేన = సంగత్యాగముచే (లేక కర్మఫలత్యాగముచే, లేక జ్ఞానమార్గము ద్వారా), పరమామ్‌ 
= సర్వోత్కృష్టమైన, చెప్పు ర్మ్యనిద్ధమ = నిష్కియమైన ఆత్మస్థితిని, అధిగచ్చతి = పొందుచున్నాడు. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 913 


తౌ:- సమస్తవిషయములందును తగులుబాటునొందని ( అసక్తమగు) బుద్ధిగలవాడును, మనస్సును 
జయించినవాడును, కోరికలు లేనివాడునగు మనుజుడు సంగత్యాగముచే ( జ్ఞానమార్గముచే) సర్వోత్కృష్టమైన 
నిష్క్రియాత్మస్థితిని పొందుచున్నాడు. 


వ్యాఖ్య:- ఇంతవఅకు నిష్కామకర్మయోగమును ్రతిపాదించుచువచ్చి ఇటనుండి జ్ఞానయోగ 
(సాంఖ్యయోగ) విచారణయందు 'ప్రవేశించుచున్నారు. కొన్ని సుగుణములు చెప్పి, అవి కలవాడు 
నిష్కియపరమాత్మస్థితిని బొందగల్లునని వచించుచున్నారు. అవి యేవియనగా (1) దేనియందును 
తగుల్కొనని బుద్ధిగలిగియుండుట (2) మనస్సును జయించుట (3) ఆశ లేకుండుట. 


“సర్వత్ర - అని చెప్పుటచే ఏవస్తువునందును, ఏ కాలమందును బుద్ధి తగుల్కొనరాదనియు, సర్వత్ర 
అసక్తుడై మెలగవలెననియు భావము. ఏలయనగా కొందణు కొన్ని విషయములందు విరక్తులైయున్నను, 
కొన్నిటియందు ఆసక్తులై యుందురు. అట్లే కొందజు ధ్యానకాలమందు అసక్తచిత్తులైయున్నను, 
బహిఃప్రపంచములో ప్రవేశించునపుడు విషయములందు సక్తత గలిగియుందురు. అట్టిదేమియు 
లేకుండుటకుగాను, “సర్వత్ర అని ఉపదేశింపబడినది. 


“జితాత్మా - తన మనస్సును జయించినవాడు ప్రపంచమునంతను జయించినట్లే. అట్లు మనస్సును 
జయించనివాడు ప్రపంచమునంతను జయించినను పరతంత్రుడేయగును. దుఃఖ మాతనిని వీడదు. కాబట్టి 
బయటి శత్రువులతో బాటు అంతఃశత్రువులనుగూడ జయించవలెను. లేనిచో * భోక్తుర్గళే కజ్బకవత్రతీతమ్‌” - 
అని శ్రీ శంకరులు చెప్పినట్లు, దుష్టమనస్సు “భుజించువాని కంఠమున తగుల్కొనిన ముల్లువలౌ 
బాధించును. కాబట్టి వివేకవంతులు మున్ముందు తన మనస్సును, ఇంద్రియములను ప్రయత్నపూర్వకముగ 
జయించవలెను. 


“విగతస్పృహళ - దృశ్యపదార్థముల వేనియందును కోరిక, ఆశ యుండరాదు. అపుడే మనస్సు 
బయటకుపరుగెత్తక అంతర్ముఖమై ఆత్మయందు నెలకొనును. చంచల చిత్తముచే ఆత్మానుభూతి యెన్నటికిని 
కలుగదు. చిత్తము నిశ్చలముగా నుండవలెననిన కోరికలు నశించవలెను. కనుకనే “విగతస్పృహఃి (ఆశ, 
కోరికలు లేకుండవలెను) అని చెప్పబడినది. 

“నైష్కర్మ్యసిద్ధిమ్‌” - మోక్షము నిచట వైష్కర్మ్యస్థితియని వర్ణించిరి. అనగా సమస్తకర్మలు రహితమైన 
ఆత్మస్థితియని అర్థము. దేహము ఇంద్రియములు, మనస్సు అన్నిటిని దాటిన స్థితిగనుక అట్టి 
ఆత్మస్థితియందు కర్మ సంభవింపమి అద్దానిని నైష్కర్మ్యమని చెప్పిరి. అట్టి నైష్కర్మ్యరూపమగు ఆత్మస్థితి 
త్యాగము (సన్న్యాసము) చేతనే లభించునని ఇట తెలుపబడినది. దేని త్యాగము? కర్మఫలత్యాగము, 
విషయవాంఛా త్యాగము, సంగపరిత్యాగము. దీనినిబట్టి కర్మఫలత్యాగముచే, విషయాశాపరిత్యాగముచే 
క్రమముగ కర్మరహిత (నైష్కర్మ్య, లేక కర్మాతీత) మోక్షపదవి లభించగలదని స్పష్టమగుచున్నది. 


“పరమామ్‌” - అని చెప్పుటచే ఆ యాత్మస్థితి అన్ని పదవులకంటెను, అన్ని సిద్ధులకంటెను 
శ్రేష్ణతమమైనదని విదితమగుచున్నది. 


ప్రః- నైష్కర్మ్యసిద్ధియనగా నేమి? 


ఉ:- నిష్కియ ఆత్మస్థితి, మోక్షము. 


914 గీతామకరందము [18వ అధ్యాయము 


ప్ర;- అది యెట్లు లభ్యమగును? 


ఉ:-- (1) దేనియందును తగుల్కొనని బుద్ధిగలిగియుండు టచేతను (2) మనస్సును జయించుట 
చేతను (3) ఆశలు లేకుండుటచేతను (4) త్యాగబుద్ధి చేతను, _(సర్వకర్మఫలత్యాగము, 
సంగపరిత్యాగముచేతను) అట్టి నైష్కర్మ్యరూపమోక్షస్థితి లభించును. 


'ప్ర:- ఆ మోక్షస్థితి యెట్టిది? 
ఉ:- అన్ని సిద్భులలోను, పదవులలోను ఉత్కృష్టమైనది. 
ప్రః- కర్మముచే నైష్కర్మ్యము (మోక్షము) నెట్లు పొందవచ్చును? 


ఉ:- ఫలత్యాగపూర్వకముగ కర్మలనుచేయుటవలన చిత్తము శుద్ధమగుటచేతను, పైన దెల్పిన 
మనోనిగ్రహాదుల నభ్యసించుటచేతను జీవుడు క్రమముగ నైష్కర్మ్యస్థితిని (మోక్షమును) బొందగల్లుచున్నాడు. 


50. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథా౭_౭_ప్నోతి నిబోధ మే 
సమాసే నెవ కౌన్తేయ! నిష్టా జ్ఞానస్య యా పరా. 


టీక:- కానేయ = ఓ అర్జునా! నీద్ధిమ్‌ = (నిష్కామకర్మయోగానుష్మానముచే కలుగు 
చిత్తశుద్ధిరూపమగు) కర్మసిద్ధిని, ప్రాప్తః = పొందినవాడు, యథా = ఏ ప్రకారముగ, (బ్రహ్మ = పరమాత్మను, 
ఆప్పోతి = పొందుచున్నాడో, తథా = ఆ విధమును, జ్ఞానస్య = జ్ఞానముయొక్క, పరా = శ్రేష్టమైన, నిష్టా = 
(లేక పరాకాష్ట పర్యవసానము), యా = ఏదికలదో (దానినిన్ని), సమాసేన ఏవ = సంక్షేపముగానే, మే = నా 
వలన, నిబోధ = తెలిసికొనుము. 


తౌ:- ఓ అర్జునా! కర్మసిద్ధిని (నిష్కామకర్మలచే చిత్తశుద్ధిని) బడసినవాడు పరమాత్మ నే ప్రకారముగ 
పాందగలడో ఆవిధమును, మజియు జ్ఞానముయొక్క శ్రేష్టమైననిష్ట (లేక పర్యవసానము) ఏది కలదో దానినిన్ని 
(జ్ఞాననిష్టను, లేక జ్ఞాన పరాకాష్టను) సంక్షేపముగ నావలన దెలిపికొనుము. 


వ్యాఖ్య:- “పరబ్రహ్మమును పొందు విధానమును, జ్ఞానముయొక్క పరాకాష్టను 
తెలుపబోవుచున్నానని భగవానుడు సెలవిచ్చుటవలనను గీత పరిసమాప్తము _ కాబోవుచున్నందున 
గీతాసారమంతయు సంక్షేపముగ (సమాసేనైవ) తెలుపబడనున్నందువలనను ఈ ఘట్టము 
అతిముఖ్యమైయున్నది. దీనిని ముముక్షువులు బహుజాగ్రతగ గమనింపవలయును. ఏలయనిన గీతసార 
మిచట తెలుపబడుచున్నది. 


“సమాసేనైవి - యుద్ధమారంభింపబడనున్నందున, ఇక అధికముగా చెప్పుటకు సమయము 
లేనందుచే సంక్షేపముగ తెలుపదలంచి యుండవచ్చును. లేక ఇంతవజికు అనేక ధర్మరహస్యములను 
చెప్పెనుగావున, ఇక నధికముగ చెప్పనవసరములేదని యెంచి సారమంతను సంక్షేపముగ చెప్పదలంచి 
యుండవచ్చును. ఇపుడు చెప్పబోవు ఈ మూడుశ్లోకములున్ను “గీతాసారమని", “సంక్షిప్తగీతి యని 
ప్రసిద్ధికెక్కినవి. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 915 


©అ॥ పరబ్రహ్మమును పాందు విధానమునుగూర్చి, జ్ఞాననిష్టనుగూర్చి మూడుశ్లోకములద్వారా 


" తెలుపుచున్నాడు - 


58 


51. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యా౭_ఇ_త్మానం నియమ్య చ 
శబ్బాదీన్విషయాం స్త్యక్త్వా రాగద్వేషా వ్యుదస్య చ. 

52. వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః 
ధ్యానయోగపరో నిత్యం వెరాగ్యం సముపా శ్రితః. 

53. అహజ్కారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్‌ 
విముచ్య నిర్మమశ్శాన్తో బహ్మభూయాయ కల్పతే. 


టీకః- విశుద్రయా = అతి నిర్మలమైన, బుద్ధ్యా = బుద్ధితో, యుక్తః = కూడినవాడును, ధృత్యా = 
ధైర్యముతో, ఆత్మానమ్‌ = మనస్సును, నియమ్యచ = నిగ్రహించి (స్వాధీనపఅచుకొని), శబ్బాదీన్‌ విషయాన్‌ = 
శబ్దస్పర్శాది విషయములను, త్యత్త్వా = విడిచిపెట్టి, రాగద్వేషా = రాగద్వేషములను, వ్యుదన్య చ = 
పరిత్యజించి, వివిక సేవీ = ఏకాంతస్థలములందు నివసించువాడును, లఘ్వాశీ = మితాహారమును 
సేవించువాడును, యతవాక్కాయమానసః = వాక్కును, శరీరమును, మనస్సును, స్వాధీనము 
చేసికొనినవాడును, నిత్యమ్‌ = ఎల్లప్పుడును, ధ్యానయోగ వరః = ధ్యానయో గతత్పరుడైయుండువాడును, 
వెరాగ్యమ్‌ = వైరాగ్యమును, నముపాశ్రితఃూ = లెస్సగ నవలంబించినవాడును, అవాంకారయ్‌ = 
అహంకారమును, బలమ్‌ = కామక్రోధాదులతో గూడిన బలమును (లేక మొండిపట్టును, లేక నేను 
బలవంతుడనను అభిమానమును, పశుబలమును), దర్చమ్‌ = డంబమును, కామమ్‌ = విషయాసక్తిని, 
(కోధమ్‌ = కోపమును, వరిగ్రవామ్‌ = వస్తుసంగ్రహణమును, విముచ్య = బాగుగ వదలి, నిర్మమః = 
మమకారములేనివాడును, శాంతః = శాంతుడును (అయియుండువాడు), (బవ్మాభూయాయ = 
(బ్రహ్మస్వరూపుడగుటకు ( బ్రహ్మైక్యమునకు), కల్పతే = సమర్థుడగుచున్నాడు. 


శ్రా అతినిర్మలమైన బుద్ధితోగూడినవాడును, ధైర్యముతో మనస్సును నిగ్రహించువాడును, 
శబ్దస్పర్శాది విషయములను విడిచిపెట్టువాడును, రాగద్వేషములను పరిత్యజించువాడును, ఏకాంతస్థలము 
లందు నివసించువాడును, మితాహారమును సేవించువాడును, వాక్కును, శరీరమును, మనస్సును 
స్వాధీనముచేసికొనినవాడును, ఎల్లప్పుడును ధ్యానయో గతత్పరుడై యుండువాడును, వైరాగ్యమును లెస్సగ 
నవలంబించినవాడును, అహంకారమును, బలమును (కామక్రోధాది సంయుక్తమగు బలమును లేక 
మొండిపట్టును), డంబమును, కామమును (విషయాసక్తిని), క్రోధమును, వస్తుసంగ్రహణమును, బాగుగ 
వదలివైచువాడును, మమకారము లేనివాడును, శాంతుడును అయియుండువాడు (బహ్మస్వరూపము 
నాందుటకు (బ్రహ్మైక్యమునకు, మోక్షమునకు) సమర్థుడగుచున్నాడు. 


వ్యాఖ్య:- ఈ మూడు శ్లోకములున్ను గీతాసారమని చెప్పబడును. తరించుటకు కావలసిన సాధన 
సంపత్తియంతయు వీనియందుగలదు. ఈ మూడు శ్లోకములందును తెలుపబడిన సాధనలను చక్కగ 
అనుష్టించినచో మనుజుడు (బ్రహ్మసాక్షాత్కారము (మోక్షమును) తప్పక పొందగలడు (బ్రహ్మ భూయాయ 


916 గీతామకరందము [18వ అధ్యాయము 


కల్పతే). సాధన విధానము, దానిఫలితమును రెండును ఇచట పేర్కొనబడినవి. (బ్రహ్మైక్యరూపమగు 
మహోన్నత ఫలితమును గలుగజేయునవి యగుటవలన ముముక్షువు శ్రద్ధతో వానిని ఒక్కొక్కటిగ చక్కగ 
సాధించి, క్రమముగ అన్నిటిని సాధించవలెను. 

“విశుద్ధయా” - “శుద్ధయా” అని చెప్పక “విశుద్ధయా” అని చెప్పుటవలన బుద్ధి ఒకింత 
శుద్ధముగానున్నచో చాలదనియు, మిక్కిలి శుద్ధముగా నుండవలెననియు స్పష్టమగుచున్నది. 
అత్యంతనిర్మలమైన అద్దమందే ముఖము స్పష్టముగ గోచరించునుగదా! 


“ధృత్యా - మనస్సు సామాన్యముగ లొంగునదికాదు. దానిని జయించుటకు, నిగ్రహించుటకు 
ఎంతయో ధైర్యమవసరము. ఆత్మ పిరికిపందలచే పొందబడునది కాదు. 


“కళ్చిద్దీరగ్‌ - అనునట్లు ధైర్యవంతుడే మనస్సును లొంగదీసికొని ఆత్మను బొందును. 
ర్చ CR సె 0 


“ఆత్మానం నియమ్య చి - మనస్సును, ఇంద్రియములను నిగ్రహించనిచో అధ్యాత్మ క్షేత్రమున 
ఎవరును విజయశ్రీని జేబట్టజాలరు. సాధన క్రమములో మనస్సంయమము అత్యంత ప్రధానమైయున్నది. 
“నియమ్య” అని చెప్పుటచే మనస్సును బాగుగ నిగ్రహించవలెనని ఆదేశించడమైనది. 


“శబ్బాదీన్విషయాం స్త్యక్త్యా” - శబ్బాది దృశ్యవిషయములవెంట పరుగిడువారు ఆత్మానుభవము 
నెన్నటికిని బొందజాలరు. మనస్సు బహిర్ముఖత్వమునువీడి అంతర్ముఖమై ఆత్మధ్యానమందు 
నెలకొనియుండవలెను. 


“వివిక్త సేవీ - ఏకాంతస్థలమున నివసించవలెను. లేక గృహమందు ధ్యానమునకు ప్రతిబంధములేని 
ఒకానొక గదిని ఏర్పాటుచేసికొని అందు (బ్రహ్మనిష్థాదులను _ జరుపుకొనవచ్చును. సాధనదశలో 
బహుజనమధ్యమున నుండినచో చిత్తమునకు విక్షేపము కలుగును. కావున ఏకాంతముగ ధ్యానాదులను 
శీలించవలెనని చెప్పబడినది. 


“లఘ్వాశి ను మితాహారమును గ్రైకొనవలెను. అధికముగ భుజించుటవలన ఆరోగ్యము చెడుటయేగాక 
ధ్యానమున్ను సరిగా జరుగదు. శరీరము ఎంత తేలికగా నుండిన అంతమంచిది. అయితే కేవల 
శుష్కోపవాసాదులు పనికిరావు. యుక్తాహారవిహారుడై యుండవలెను. సాధకుడు ఆహారవిషయమై 
కడుజాగరూకుడై యుండవలెను. ఆహారము వలననే శరీరము, మనస్సు ఏర్పడునుకావున 
ధ్యానానుకూలమగు సాత్త్విక, మితాహారమునే సేవించవలెను. ఆధ్యాత్మిక సాధనరూప సౌధనమునకు 
ఆహారనియమము పునాదివంటిది. కాబట్టి దానివిషయమై బహు జా గ్రతవహింపవలెను. ఇదివజలో గీతయందు 
భగవానుడు దానిని గూర్చి పలుమార్లు హెచ్చరించియుండిరి. ఇపుడు గీత పరిసమాప్తమగుచున్నందువలన 
తిరిగి జ్ఞాపకముచేయుచున్నారు. గీతలోని 701 శ్లోకముల సారము 3 శ్లోకములలో ఇచట 
చెప్పబడుచున్నపుడు, ఆ శ్లోకములందు చేర్చబడు అంశములు (ఆహారసంయమాదులు) ఎంత ప్రధానమైనవో 
యోచించుకొనవచ్చును. కావున ఆహారవిషయమై జాగ్రతవహించుట చాల ముఖ్యమైనది. 


“ యతవాక్కాయమానసఃి - వాక్కును, శరీరమును, మనస్సును అదుపులోనుంచుకొనవలయును. 
మదపుటేనుగును మావటివాడు అంకుశముచే స్వాధీనపజచుకొనునట్లు సాధకుడు భక్తిజ్ఞానాదులచ్చే, 
వివేకముచే పై మూడింటిని తన యధీనమందుంచు కొనవలెను. తాను చెప్పినట్లు అది నడువవలెనేకాని 
అదిచెప్పినట్లు తాను ఆడగూడదు. 


*“ ధ్యానయోగపరోనిత్యంి - “నిత్యం” అని చెప్పుటవలన, ఒకపుడు ధ్యానశీలుడై, దైవచింతనాపరుడై 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 917 


మటీయొకపుడు  దృశ్యవిషయాదులందు  విచ్చలవిడిగ తిరుగరాదని _ఆదేశించడమైనది. ఇట్టిస్టితి 
ప్రారంభములో _ సాధ్యముకాకున్నను _అభ్యాసముచే క్రమముగ సిద్ధించును. ధ్యానమునుండి 
బయటకువచ్చినపుడుకూడ ఆ ధ్యానకాలస్థ ప్రశాంత సాత్తికవాతావరణమునే కాపాడుకొనవలెను. 


“వైరాగ్యం సముపాశ్రిత? - శ్రితః - ఆశ్రయించినవాడు 
ఆశ్రితః - బాగుగ ఆశ్రయించినవాడు 
ఉపాశ్రితః - ఇంకను బాగుగ ఆశ్రయించినవాడు 


సముపాశ్రితః - _ లెస్సగ సంపూర్ణముగ ఆశ్రయించినవాడు. 


“సముపాశ్రితగి అని చెప్పుటవలన వైరాగ్యమును పరిపూర్ణముగ లెస్సగ నాశ్రయించవలెనని 
బోధింపబడినది. ఏలయనగా మందవైరాగ్యయుతుని మాయ ఒక్క ఊపులో పడగొట్టివెచును*. 


“బలమ్‌ - ఇచట “బలమ్‌” అని చెప్పబడిన దానియర్థము దైవబలము, పరమార్థబలమనికాదు. 
అసురబలము, పశుబలము, కామక్రోధాదులబలము అనియే. లేక తాను బలవంతుడనను 
అభిమానమనియు చెప్పవచ్చును. వీనిని త్యజించివేయవలెను. సత్కార్యముల కుపయోగించు బలము 
ఉత్తమమైనది కాని దుష్కార్యముల కుపయోగించునది కాదు. మొండిపట్టుదలతో చూపబడుబలము 
త్యాజ్యమేయగును. కావున వానిని వదలి దైవబలముచే సంపాదించవలెను. 


“కామం క్రోధమ్‌' - ఈ రెండును గీతలో చాలచోట్ల అన్నదమ్ములవలె కలసి వచ్చుచున్నవి. 
ఒకదానినొకటి విడిచివచ్చినచోట్లు గీతలో చాల అరుదుగా నుండును. ఏలయనగా, క్రోధమునకు పుట్టిల్లు 
కామము (కామాత్రో(ధోఇభిజాయతే). ఆ కామకక్రోధముల రెండిటిని సమూలముగ ఛేదించివేయవలెను. 


“పరిగ్రవామ్‌” - పరిగ్రహమనగా ఇతరులనుండి వస్తువులను స్వీకరించుట. తన దేహపోషణకు 
అవసరమైన భిక్షాదులు తప్ప తదితరములను సాధకుడు ఒరులనుండి గ్రహింపరాదు. అట్లు గ్రహించుటయే 
ఆ యా వస్తువునుగూర్చిన ఆశాదులచే చిత్తమునకు విక్షేపము గలుగుటయు ఇతరులకర్మ తనకు 
తగుల్కొనుటయు, భోగసామగ్రిచే సాధన చెడుటయు సంభవించును. కావున _పరిగ్రహమును 
వదలివేయవలెను. అహంకారాది దుర్గుణములలో “పరిగ్రహము'న్ను చేర్చబడుటబట్టి అదియు 
తక్కినవానివలె ప్రమాదకరమనియు, అనుపాదేయమనియు స్పష్టమగుచున్నది. 


“విముచ్యి - అని చెప్పుటవలన పైనదెల్పిన అహంకారాది దుర్గుణము లన్నిటిని సంపూర్ణముగ 
విడనాడవలెనని బోధించినట్లెనది. 
“బ్రహ్మభూయాయ కల్పతే” - ఈ చెప్పబడిన సాధనయందారితేరువారు వారెవరైనను సరియే 


బ్రహ్మ ప్రాప్తికి, మోక్షమునకు అర్హులే యగుదురు. వారు తప్పక (బ్రహ్మానుభూతిని బడయగలరు. కాబట్టి 
ముముక్షువులు ఆ బోధలన్నిటిని చక్కగ కార్యాన్విత మొనర్చి బ్రహ్మప్రాప్తి నొందవలయును. 


* _ ఆపాతవైరాగ్యవతో ముముక్షూన్‌ భవాబ్ధిపారం ప్రతియాతుముద్యతాన్‌ 
ఆశాగ్రహో మజ్జయతే౭.న్లరాలే నిగృహ్య కంఠం వినివర్య వేగాత్‌. (వివేకచూడామణి - శ్రీ శంకరాచార్యులవారు) 
మంద్దవైరాగ్యముగల ముముక్షువులను సంసారసాగరమున ఆశ యను మొసలి గట్టిగ కంఠము పట్టుకొని శీఘ్రముగ 
ముంచ్చివెచుచున్నది. 


918 గీతామకరందము [18వ అధ్యాయము 


ఈ మూడు శ్లోకములును గీతాసారమగుటవలనను, అతిముఖ్యములైనవి యగుట వలనను వీనిని 
ముముక్షువులు బాగుగ కంఠస్థముచేసి అర్థమును సదా మననముచేయుచు వానిని చక్కగ 
కార్యాన్వితమొనర్చి (మోక్షప్రాప్తి నొందుటద్వారా) కృతార్ణులు కావలయును. వీనియందు కొన్ని 
గ్రహించవలసిన గుణములు, కొన్ని త్యజించవలసిన గుణములుకూడ చెప్పబడినవి. అనగా బెషధము, 
పథ్యము రెండును తెలుపబడినవి రెండును సమకూడినపుడే భవరోగము కుదురును. 


ప్ర:- (బహ్మసాక్షాత్కారమునకు (మోక్షప్రాప్తికి, ఏ యే సాధనలను జేయవలెను? ఎట్లు 
ప్రవర్తించవలెను? 
ఉ:- (1) బుద్ధిని మిగుల నిర్మలముగా నొనర్చుకొనవలెను. 
(2) ధ్రైర్యముచే ఇంద్రియమనంబులను స్వాధీనము చేసికొనవలెను. 
(3) శబ్దస్పర్శాది విషయములను త్యజించవలెను. 
(4) రాగద్వేషములను విడిచిపెట్టవలయును. 
(5) ఏకాంతస్థలము నాశ్రయించవలెను. 
(6) మితాహారమును సేవింపవలెను. 
(7) వాక్కును, శరీరమును, మనస్సును స్వాధీనమునందుంచుకొనవలెను. 
(8) నిరంతరము ధ్యానయోగతత్సరుడై యుండవలెను. 
(9) వైరాగ్యమును లెస్సగ నాశ్రయించవలెను (తీవ్రవెరాగ్యము గలిగియుండవలెను). 


(10) అహంకారమును, దుష్టకార్యముల కుపయోగించు బలమును (లేక బలాభిమానమును) 
దర్పమును, కామమును, క్రోధమును, పరిగ్రహమును బాగుగ వదలివేయవలెను. 


(11) మమకారమును పోగొట్టుకొనవలెను. 
(12) శాంతచిత్తుడై యుండవలెను. 


ప్ర:- ఇంద్రియమనంబులను ఏ ప్రకారము నిగ్రహించవలెను? 

ఉ:-- ధైర్యముతో. 

ప్రః- బ్రహ్మప్రాప్తికి (మోక్షమునకు) ఎవడు అర్హుడు? 

ఉ:- పైన దెల్పిన సుగుణములుకలవాడు (ఆతడెవడైనను సరియే). 

అ॥ అట్లు బ్రహ్మరూపమును బొందిన మహనీయ డెట్లు ప్రవర్తించునో తెలుపుచున్నాడు - 
54. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి 

సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్‌. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 919 


టీక:- (బ్రవ్మాభూతః = (బ్రహ్మరూపమును (లేక) ( బహ్మైక్యమును) బొందినవాడు (జీవన్ముక్తుడు), 
వ్రనన్సాత్మా = నిర్మలమైన (ప్రశాంతమైన) మనస్సుగలవాడు (అగు మనుజుడు), న శోచతి = దేనిని 
గూర్చియు దుఃఖింపడు, న కాజుతి = దేనినికోరడు, సర్వేషు భూతేషు = సమస్తప్రాణులందును, సమః = 
సమబుద్ధిగలవాడై (వానిని తనవలెనే చూచుకొనుచు), వరామ్‌ = ఉత్కృష్టమైన, ముద్భక్లిమ్‌ = నాయందలి 
భక్తిని (సమస్తము (బ్రహ్మమను భావమును), లభితే = పొందుచున్నాడు. 


తౌ:- బ్రహ్మరూపమును ( బహ్మైక్యమును) బొందినవాడు ( జీవన్ముక్తుడు), నిర్మలమైన (ప్రశాంతమైన) 
మనస్సుగలవాడు నగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు. దేనిని కోరడు. సమస్త ప్రాణులందును 
సమబుద్ధిగలవాడై (వానిని తనవలెనే చూచుకొనుచు) నాయందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు. 


వ్యాఖ్య:- నిర్మలచిత్తుడే (బ్రహ్మసాక్షాత్కారము నొందగలడు. మలినచిత్తుడు కాదు. కనుకనే 
“ప్రసన్నాత్మా అని చెప్పబడినది. ఈ శ్లోకమునందు (బ్రహ్మసాక్షాత్కారము నొందినవా డెట్లు ప్రవర్తించునో చక్కగ 
తెలుపబడినది. అట్టివాడు నిర్మలచిత్తుడై యుండి దేనిని గూర్చి దుఃఖింపక్క దేనిని కోరక సర్వభూతముల 
యెడల సమబుద్ధిగలిగి (భూతదయగలవాడై) పరాభక్త్సియుతుడై వెలయుచుండును. 


“న శోచతి న కాజ్ధతి” - దృశ్యప్రపంచమంతయు తనయందే (స్వాత్మయందే) కల్పితమైయున్నదని 
యెజీంగినవాడుకాబట్టి అతడిక దేనిని వాంఛించును? దేనికొజకు దుఃఖించును? ఈ సత్యమునే ఈ క్రింది 
ఈశావాస్యోపనిషన్మం త్రము తెలుపుచున్నది. 

యస్మిన్‌ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః 

తత్ర కో మోహః ఈ శోక ఏకత్వ మనుపశ్యతః. (ఈశావాస్యోపనిషత్‌) 

“సమః సర్వేషు భూతేషు - ఆత్మానుభూతి, (బ్రహ్మానుభవము పొందినవానికి గుజుతు 
సమస్తప్రాణికోట్లయందు సమభావముగల్లి తనవలెనే వానిని జూచుట. జ్ఞాన ప్రాప్తికి సర్వభూతదయ 
చిహ్నమైయున్నది. అదిలేనిచో పూర్ణజ్ఞానము, ఆత్మానుభవము ఇంకను కలుగలేదనియే అర్థము. కనుకనే 


(బహ్మపాప్తినొందిన మహనీయుడు సర్వప్రాణులందును సమబుద్ధి గల్గి సర్వభూతహితుడై వర్తించుచుండునని 
భగవానుడు సెలవిచ్చిరి. 

“మద్భక్తిం లభతే పరామ్‌' - అట్టి (బ్రహ్మజ్ఞాని నాయొక్క పరాభక్తిని పొందుచున్నాడని చెప్పుటవలన 
భక్తియొక్క పరాకాష్టకు, జ్ఞానమునకు భేదములేదని తెలియుచున్నది. 

భక్తి రెండు విధములు - (1) సామాన్యభక్తి (2) పరాభక్తి - అని. ఇందు రెండవదియగు పరాభక్తి 
కేవలము జ్ఞాననిష్టతో సమానము. 

“స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే - అను శంకరుల వచనప్రకారము 
ఆత్మతత్త్వానుసంధానమే పరాభక్తియొక్క లక్షణమగును. కావున పరాభక్తికి జ్ఞానమునకు భేదములేదు. 
మణీయు జ్ఞానమును పొందినవారికి అపరిమితమగు భక్తి ఉండియుండునను పరమసత్య మిచట 
వెల్లడియగుచున్నది. జ్ఞానికి ఆత్మదేవుని యెడల అనన్యభక్తి యుండును. 


'ప్ర:- బ్రహ్మసాక్షాత్కారమునొందిన మహనీయు డెట్టుండును? 


920 గీతామకరందము [18వ అధ్యాయము 


ఊ- (1) నిర్మల, శాంతమనస్కుడై యుండును. (2) దేనినిగూర్చి దుఃఖింపడు. (3) దేనిని కోరడు (4) 
సర్వభూతములందు (ప్రాణికోటయందు) సమభావముగలిగి వానిని తనవలెనే చూచుకొనుచుండును. 


ప్ర;- అట్టి బ్రహ్మజ్ఞాని దేనిని పొందును? 

ఉ:- ఉత్కృష్టమగు దైవభక్తిని (పరమాత్మయెడల అనన్యభక్తిని పరాభక్తిని) పొందును. 

అ॥ భక్తిచే జ్ఞానము కలుగునని, జ్ఞానముచే మోక్షము లభించునని తెలుపుచున్నాడు - 
55. భక్స్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మితత్త తః 

తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదన న్తరమ్‌. 


టీకః- భక్త్యా = భక్తిచేత మామ్‌ = నన్ను, తత్త్వతః = యథార్థముగా, యావాన్‌ = ఎంతటివాడనో, 
యః చ అన్మి = ఎట్టివాడనో, అభిజానాతి = తెలిసికొనుచున్నాడు, తతః = దానినిబట్టి, మామ్‌ = నన్ను, 
తత్త్వతః = వాస్తవముగా, జ్ఞాత్వా = తెలిసికొని తదన్న్సరమ్‌ = తదుపరి, విశతే = (నాయందు) 
ప్రవేశించుచున్నాడు. 


తౌ:- భక్తిచేత మనుజుడు 'నేనెంతటివాడనో, ఎట్టివాడనో” యథార్థముగ తెలిసికొనుచున్నాడు. ఈ 
ప్రకారముగ నన్నుగూర్చి వాస్తవముగా నెజింగి అనంతరము నాయందు ప్రవేశించుచున్నాడు. 


వ్యాఖ్య:- (క్రిందటి శ్లోకమునందు జ్ఞానముచే భక్తికలుగుచున్నదని చెప్పబడెను. ఈళ్టోకమునందు 
భక్తిచే జ్ఞానముదయించుచున్నదని చెప్పబడుచున్నది. దీనినిబట్టి భక్తి జ్ఞానములు పరస్పర మొకదానినొకటి 
పరిపోషించుకొనుచున్నవని స్పష్టమగుచున్నది. భక్తి సర్వులకును సులభసాధ్యమగుటవలనను, భక్తిచే 
జ్ఞానముదయించుటవలనను గీతయందు దాదాపు ప్రతి అధ్యాయమందును భక్తిని గూర్చిన ప్రస్తావన 
చేయబడుచునేయున్నది. భక్తియను పుష్పమే జ్ఞానమను ఫలముగ మారుచుండును. 


“మామభిజానాతి' - “జానాతి” అని చెప్పక “అభిజానాతి యని చెప్పుటవలన భక్తిచే మనుజుడు 
భగవంతుని లెస్సగా తెలిసికొనగల్గుచున్నాడని భావము. 


“తత్త్వతః - భగవంతుని అనేకులు అనేకవిధములుగ నెటింగుచున్నారుకాని యధథార్థముగ 
నెజుంగువారు చాల అరుదు. భక్తి చేతనో వారిని వాస్తవముగ తెలిసి కొనగల్గుచున్నారు. 


“విశతే తదన్తరమ్‌' - భగవత్స్వరూపమును, లేక ఆత్మస్వరూపమును, భక్తి ద్వారా యథార్థముగ 
తెలిసికొనిన పిమ్మట మనుజుడు ఆ స్వరూపమందు ప్రవేశించుచున్నాడు. అనగా లయించిపోవుచున్నాడు. 
అత్తతి ఉప్పుకల్లు సముద్రమున లయించుచున్నట్లు ఆతడు (బ్రహ్మమందు లయించి బ్రహ్మరూపుడుగనే 
శేషించుచున్నాడు. 


(జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్ణుం చ పరన్తప) _ (11-54) 


దీనినిబట్టి భగవంతుడెట్టివాడో బాగుగ తెలిసికొనిన పిదపయే వారియం దైక్యము సంభవించునుగాని 
అంతకుముందుకాదు అని “అనన్తరమి అను పదముచే భగవానుడు స్పష్టపజచిరి. అట్టి యథార్థ 
భగవద్ద్దానమో భక్తివలననే సిద్ధించుచున్నది. దీనినిబట్టి రెండు ప్రధానములగు అంశములు బోధపడుచున్నవి 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 921 


(1) జ్ఞానముచేతనే ముక్తిలభించును. 

(2) ఆ జ్ఞానము భక్తిచేతనే లభించును - అని. 

కాబట్టి మోక్తమునై భగనద్భక్తి సర్వజీవులకును అత్యావశ్యకమని తేలుచున్నది. 

ప్రః- భగవంతు డెట్టివాడో మనుజుడు దేనిచే తెలుసికొనగలడు? 

ఉం భక్తిచే. 

ప్రః- అట్లు తెలిసికొనినపిదప ఆతడైమి చేయును? 

ఉ:-- భగవంతునియందు ప్రవేశించును. (దైవమందు విలీనుడగును) (బహ్మాక్యమునుబొందును. 

ప్రః- దీనినిబట్టి బ్రహ్మైక్యము దేనిచే సిద్ధింపగలగదని తెలియుచున్నది? 

ఉం భగత్తత్త్వపరిజ్ఞానముచే. అట్టి తత్త్వజ్ఞానమో భక్తివలన గలుగుచున్నది. కాబట్టి భక్తిచే జ్ఞానము, 
జ్ఞానముచే మోక్షము జీవునకు సిద్ధించుచున్నవి. 

అ॥ భగవంతుని ఆశ్రయించువానికి భగవదనుగ్రహముచే శాశ్వత మోక్షపదవి లభించగలదని 
చెప్పుచున్నాడు - 
56. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః 

మత్రసాదాదవాప్పోతి శాశ్వతం పదమవ్యయమ్‌. 

టీక:- సర్వకర్మాణ్‌ = సమస్తములైన కర్మములను, సదా = ఎల్లప్పుడు, తుర్వాణః అవీ = 
చేయుచున్నవాడైనను, మద్వ్యపాశ్రయః ఆ (కేవలము) నన్నే ఆశ్రయుంచువాడు 


(శరణుపొందియుండువాడు), మత్షృసాదాత్‌ = నాయనుగ్రహమువలన, అవ్యయమ్‌ = నాశరహితమగు, 
శాశ్వతం వదమ్‌ = శాశ్వతమోక్షపదమును, ఆప్పోతి = పొందుచున్నాడు. 


తౌ:- సమస్తకర్మములను ఎల్లప్పుడును చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు 
(శరణుబొందువాడు) నా యనుగ్రహమువలన నాశరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు. 


వ్యాఖ్య:- భక్తితోగూడి కర్మనాచరించుటవలన భగవదనుద్రహము లభ్యమై జీవునకు మోక్షపదవి 
చేకూరుచున్నదని యిచట తెలుపబడినది. “సర్వకర్మాణ్యపి' అని చెప్పబడినదాని యర్థము విధ్యుక్తములగు 
సమస్తకర్మములనియే కాని, దోషయుక్తములగు కర్మములుకూడ అనికాదు. ఏలయనిన అవి మొదటనే 
నిషిద్దములైయున్నవి. సర్వేంద్రియములచే ఏ యే కర్మలు చేయుచున్నను భగవంతుని సదా 
స్మరించుచునేయుండువాడు, లేక ఆ యా కర్మఫలములను భగవదర్పణముచేయుచు నుండువాడు 
భగవదను గ్రహమునకు పాత్రుడు కాగల్గును. దానిచే మోక్ష మాతనికి సులభముగ లభించుచున్నది. 
దీనినిబట్టి భక్తితోగూడి కర్మచేయుచో ఆ కర్మయే మనుజుని మోక్షపదమునకు గొనిపోగలదని 
స్పష్టమగుచున్నది. భగవంతుని ఆశ్రయించినవాడు ఒక కార్యముకాదు అనేక కార్యములను చేసినను 
బంధింపబడడు. అదియు ఎపుడో ఒకపుడు కాదు, నిరంతరము చేసినను బద్భుడుకాడు. పైపెచ్చు 


922 గీతామకరందము [18వ అధ్యాయము 


భగవదనుగ్రహమును బడసి దానిచే అవ్యయమోక్షపదమును బొందును. శిరస్సుపై ఉదకకుంభముంచుకొని 
నృత్యమొనర్చుస్త్రీ, నోటితో పాటపాడినను, చేతులతోను కాళ్ళతోను నాట్యవిన్యాసములనుగావించినను, ఆమె 
మనస్సు మాత్రము శిరస్సుపైగల నీటికుండ పైననే యుండునట్లు, సమస్త కార్యములను సదా చేయుచున్నను 
ఎవని మనస్సు భగవంతునిపైననే యుండునో సమస్త కార్యములను సదా చేయుచున్నను ఎవని మనస్సు 
భగవంతునిపైననే లగ్నమైయుండునో అతడు భగవద గ్రహమునకు పాత్రుడై ముక్తినాందగలడని యిచట 
వేచింపబడినది. 


దీనినిబట్టి కర్మ దైవస్మృతితో చేయబడినపుడే, లేక ఈశ్వరార్పణబుద్ధితో చేయ బడినపుడుమా త్రమే 
మోక్షహేతువగునుగాని తదితర సమయములందు గాదని స్పష్టమగుచున్నది. అట్టు భగవంతుని 
ఆశ్రయింపక్క ఫలములను ఈశ్వరార్పణము గావింపక చేయు కామ్యకర్మాదులచే జీవుడు బద్దుడై 
మోక్షమును పాందజాలకుండును. కావున కర్మమార్గము నవలంబించు సాధకు లీవిషయము చక్కగా 
నెజుంగవలెను, 


“మత్రసాదాత్‌” - భగవంతుని యనుగ్రవాములేనిచో ఈ మాయాబంధమునుండి యెవడును 
తప్పించుకొనజాలడు. మాయాధీనులగు జనులు మాయాధీశుడగు ఈశ్వరుని యను[గ్రహమును పొందనిదే 
మాయను దాటజాలరు. (మామేవయే ప్రపద్యన్తే మాయామేతాం తరస్తి తే). కావున ఆతని యనుగ్రహమును 
మొట్టమొదట సంపాదించవలెను. అది యెట్లు లభించును? భగవదాశ్రయముచే. సమస్తకర్మములను 
ఈశ్వరార్పణబుద్ధితో గావించుటచే. అట్టివారిని అతడు కరుణించి అను గ్రహించునేకాని తదితరులనుగాదు. 
ఇట భగవంతుని పక్షపాతమేమియులేదు. ఎవరాతని నాశ్రయించుదురో వారి నత డనుగ్రహించును. అట్టి 
భగవదను గ్రహముచే నతనికి ముక్తిపదవి లభించుచున్నది. కాబట్టి సర్వులును మొట్టమొదట భగవదాశ్రయ 
పూర్వకముగ, భగవ త్రీ త్యర్థముగ కర్మలను చేయవలెను. 


దానిచే లభించు మోక్షపదవి యెట్టిది? శాశ్వతమైనది. నాశరహితమైనది. దృశ్యపదార్థమెద్దియు 
శాశ్వతముకాదు; అది యెంతటి గొప్పదైనను సరియే. అది దేశకాలములకు లోబడియే యుండును. కాబట్టి 
అట్టి మహోన్నత నిత్యపదవికై, సర్వోత్కృష్ట దైవపదమున్నై సర్వులును నిష్కామకర్మ భక్త్యాదులద్వారా 
యత్నించవలయును. 


ప్రః- మోక్ష మెట్టిది? 

ఉ:- శాశ్వతమైనది, నాశరహితమైనది. 
ప్రః- అదియెట్లు లభించును? 

ఉ:- భగవదనుగ్రహముచే (మటత్రసాదాత్‌). 
ప్రః- భగవదనుగ్రహ మెట్టు లభించును? 


ఉ:- సమస్తకార్యము లాచరించుచుండినను భదవంతుని ఆశ్రయించి భగవత్స్మరణగలిగి 
యుండినచో, లేక భగవ త్రీత్యర్థముగా ఆ యా కర్మలను చేయుచుండినచో లభించును. 


ప్ర:- మోక్షమునొందుటకు కర్మలను వదలవలెనా? 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 923 


ఉః- లేదు. అన్ని కార్యములను నిరంతరము చేయుచున్నను, భగవంతునియందు మనస్సులగ్నమై 
యున్నచో వారి యనుగ్రహమువలన జీవునకు శాశ్వతమగు మోక్షము చేకూరగలదు కావున భగవద్భక్తి, 
నిష్కామకర్మాచరణము అవశ్యకములై యున్నవి. 


ప్రః- కర్మల నేప్రకార మాచరింపవలెను? 


ఉ:- భగవంతుని ఆశ్రయించి కర్మలను భగవ (త్రీ తికరములుగ, నిష్కామముగ, ఈశ్వరార్పణముగ 
గావించవలెను. 


ప్ర:- అట్టి భక్తిపూర్వక నిష్కామకర్మాచరణముచే ఏమి లభించును? 
ఊం- భగవదనుగ్రహము, అట్టి యనుగ్రహముచే మోక్షము లభించును. 


అ॥ సమస్త కర్మములను భగవదర్పణముచేసి చిత్తమును సదా ఆ పరమాత్మ యందే నెలకొల్పవలెనని 
వచించుచున్నాడు - 


57. చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః 
బుద్ధియోగముపా శిత్య మచ్చిత్తస్సతతం భవ. 


టీక:- నర్వకర్మాణి = సమస్తకర్మలను (కర్మఫలములను), చేతసా = వివేకముతోగూడిన బుద్ధిచేత్క 
మయి = నాయందు, సన్స్యస్య = సమర్పించి, మత్సరః = నన్నే పరమప్రాప్యముగా నెంచినవాడవై, 
బుద్ధియోగమ్‌ = చిత్తెకాగ్రతతో గూడిన తత్త్వవిచారణము (లేక, ధ్యానయోగమును), ఉపాశ్రిత్య = 
అవలంబించి, నతతమ = ఎల్లప్పుడును, మచ్చిత్తః = నాయందే చిత్తమును జేర్చినవాడవు, భవ = కమ్ము. 


తౌ:- సమస్త కర్మములను (కర్మఫలములను) వివేకయుక్తమగు బుద్ధిచేత నాయందు సమర్పించి, 
నన్నే పరమప్రాష్యముగా నెంచినవాడవై చిత్తెకాగ్రతతో గూడిన తత్త్వవిచారణను (లేక ధ్యానయోగమును) 
అవలంబించి ఎల్లప్పుడు నాయందే చిత్తమును నిల్పుము. 


వ్యాఖ్య:- “చేతసా” - శరీరముతో సమస్తకర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలన్నిటిని, 
భగవంతునికే అర్చించి వారియందే మనస్సును సంలగ్న పజిచవలెను. “చేతసా అని చెప్పుటవలన 
కర్మఫలసన్న్యాసమే ఇట బోధింపబడినది కాని కర్మసన్న్యాసము కాదు. శరీరము నిశ్చలముగానుండి 
ఏకర్మచేయకున్నను మనస్సు ప్రపంచములో తిరుగుచున్నచో దానివలన ఇసుమంతైనను ప్రయోజనములేదు. 
అట్టుకాక్క శరీరముతో అనేక కర్మలు చేయుచున్నను మనస్సుతో ఆ కర్మలను, కర్మఫలములను 
ఈశ్వరార్చణముగావించినచో అది మోక్షహేతువగును. కనుకనే ఇచట “చేతసా (చిత్తముతో) అని 
చెప్పబడినది. 


“బుద్ధియోగమ్‌” - ప్రీతితో భక్తిపూర్వకముగ తన్ను భజించువారికి “బుద్ధి యోగము” నొసంగెదనని 
10వ అధ్యాయమున భగవానుడు తెలిపియుండిరి. (దదామి బుద్ధియోగం తమ్‌). అనగా చిత్తెకాగ్రత, 
తత్త్వవిచారణాశక్తి ఆతనికి భగవత్కృపచే కలుగును. అద్దానిని లెస్సగ నాశ్రయించి నిరంతరము చిత్తమును ఆ 
పరమాత్మయందే నెలకొల్పుమని యిట చెప్పబడినది. “సతతమ్‌”" అని వచించుటవలన ఏకాలమందును 


924 గీతామకరందము [18వ అధ్యాయము 


దైవవిస్కృతి కలుగనీయక నిరంతము చిత్తము _ఆత్మయందే (దైవమందే)  యుండులాగున 
ప్రయత్నించవలసియున్నది. ఏలయనిన, మాయ జీవుని పడగొట్టుటకు _ కాచుకొనియున్నది. 
అతడేమా త్రమొకింత అజాగ్రతగనున్నప్పటికిని అది యాతని నావరించివైచి తమస్సులో, (అజ్ఞానములో) 
విషయసుఖములలో పడవేయుటకు సిద్ధముగ నున్నది కావున సాధకులు “సతతమ్‌' అను ఈ పదమును 
జ్ఞప్తియందుంచుకొని దైవవిస్మృతి ఏ మాత్రము కలుగకుండులాగున చూడవలెను. 


“మత్పరఃి - ప్రపంచమందలి సమస్త దృశ్యపదార్థములు నశ్వరములు. కావున విజ్ఞుడగువాడు 
శాశ్వతుడగు ఒక్క పరమాత్మనే పరమగమ్యముగ, పరమ ప్రాప్యముగ నెంచుకొనవలెను. 


ప్ర:- పరమాత్మను పొందుట్సకై జీవు డేమి చేయవలెను? 

ఉ:- (1) చిత్తముతో సమస్తకర్మములను భగవంతున కర్పించవలెను. 
(2) వారినే పరమ ప్రాష్యముగ నెంచుకొనవలెను. 
(3) బుద్ధియోగమును (చిత్తెకా గ్రతాపూర్వకవిచారణను) లెస్సగ నవలంబించవలెను. 
(4) భగవంతునియందే నిరంతరము చిత్తమును సంలగ్న మొనర్భవలెను. 

'ప్ర:- భగవానుడు కర్మసన్న్యాసమును బోధించెనా, కర్మఫలసన్న్యాసమునా? 


ఉ:- “చేతసా (చిత్తముతో సమస్త కర్మలను భగవంతునకర్పించి) అని చెప్పుటవలన శరీరముతో 
కర్మలను చేయుచున్నను, మనస్సుతో వానివాని ఫలములను ఈశ్వరార్పణము గావించవలెననియే 
బోధింపబడినదగును. కావున కర్మఫలసన్న్యాసమే ఇట వివక్షితముగాని కర్మసన్న్యాసముకాదు. 


'ప్ర:-- మనుజుడు దేనిని పరమ ప్రాప్యముగ నెంచుకొనవలెను? ఎందుచేత? 
ఉ:- పరమాత్మను; వారు శాశ్వతులు కనుక, 

(ప్ర:- నిరంతరము చిత్తము దేనియందు సంలగ్నమై యుండవలెను? 
ఉ:- పరమాత్మయందు. 


అ॥ ఈ ప్రకారముగ భగవంతునియందు చిత్తమును నెలకొల్పువారికి భగవదను గ్రహముచే 
సమస్తదుఃఖములు తొలగిపోగలవని వచించుచున్నాడు - 


58. మచ్చిత్తస్సర్వదుర్గాణి మత్రసాదాత్తరిష్యసి 
అథ చేత్తమహజ్కారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి. 
టీకః:- మచ్చిత్తః = నాయందు చిత్తమును జేర్చినవాడవైతివేన్మి మత్రసాదాత్‌ = 


నాయనుగ్రహమువలన, సర్వదుర్గాణి = సమస్త సాంసారికదుఃఖములను (దాటుటకు కష్టసాధ్యములైన 
కష్టములను, ప్రతిబంధములను), తరిష్యనీ = దాటగలవు, అథ = ఇక (అట్లుగాక), త్వమ్‌ = నీవు, 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 925 


అహంకారాల్‌ = అహంకారమువలన, న శ్రోష్యసి చేత్‌ = (నాయీ వాక్యములను) వినకుందువేని, ఎినబ్యని 
= చెడిపోదువు. 


తౌ:- నాయందు చిత్తమును జేర్చినవాడవైతివేని నా యనుగ్రహమువలన సమస్త 
సాంసారికదుఃఖములను దాటగలవు. అట్లుగాక అహంకారమువలన నా యీ వాక్యములను వినకుందువేని 
చెడిపోదువు. 


వ్యాఖ్య:- లోకములో ప్రతివారును తమకు దుఃఖములెవ్వియును కలుగగూడదనియు, సుఖములే 
కలుగవలెననియు వాంఛించుదురు. కాని అందుల్నకై, ఏ సాధన చేయవలెనో దానినిమాత్రము చేయరు. ఆ 
సాధన యెద్దియో భగవానుడే యిచట భక్తులపై కరుణచే తెలిపివైచిరి. సర్వేశ్వరునియందు ఎవరు తమ 
చిత్తమును లగ్నమొనర్చుదురో అనగా ఎవరు తమ చిత్తమును దృశ్యమందుంచక, విషయములందు 
సంచరింపనీయక ఆత్మయందే (భగవంతునియందే) కేంద్రీకరించుదురో, అట్టివారికి భగవదను [గ్రహము 
వలన సమస్తదుఃఖములు, ఆటంకములును నశించిపోవును. “సర్వ” అను పదమును ప్రయోగించుటవలన 
ఏవియో కొన్ని ఆపత్తులుమాత్రము నశించుటకాదనియు భగవద్భక్తులకు సమస్త ఆపదలు, దుఃఖములు 
తొలగిపోవుననియు భావము. ఇట్టి స్థితియేకదా ప్రతివారును కోరునది! జీవులపై కరుణచే భగవాను డీ 
ప్రకారముగ తెలియజేయుచున్నారు - “ఓ జీవులారా! మీ చిత్తమును నాయందు (ఆత్మయందు, 
భగవంతునియందు) లగ్నము చేయుడు. దానికి ప్రతిఫలముగ నేను మీయొక్క సమస్తసాంసారికదుఃఖము 
లను, ఆటంకములను పారద్రోలెదను!” కాబట్టి భగవద్వాక్యములపై పరిపూర్ణవిశ్వాసముంచి మనుజులు 
భక్తిభావసమన్వితులై, దైవసంలగ్నచిత్తులై - మెలగవలయును. 


“దుర్గాణి” - దుర్గమనగా కోట, ప్రతిబంధము అని అర్థము. మాయ జీవుని చుట్టును పెక్కు 
అడ్డుగోడలను, దుఃఖములను, ఆటంకములను, విఘ్నములను ఏర్పాటుచేసియుంచినది. సంసారశ్ళం 
ఖములచే జీవుని కట్టివైచినది. అట్టి దుర్గములను భేదించుటకు లౌకిక ఉపాయములు పనికిరావు. మాయను 
భేదింపవలెననిన మాయాధీశుడే శరణ్యము. కావున దుఃఖరాహిత్యమునై సుఖానుభూత్తికె పరమాత్మయొక్క 
చరణారవిందములను పట్టుకొనుటయే, పరమాత్మను ధ్యానించుటయే. జీవులకు ఏక్రైకమార్గము. 
వేజుదారిలేదు. 


“మత్రసాదాత్‌* - నా యనుగ్రహముచే దుఃఖమును దాటగలవు. భగవానునకు అందటును 
సమానులే అయియున్నప్పటికిని ఎవరు వారిని భక్తిపూర్వకముగ ధ్యానింతురో, సేవింతురో, అట్టివారియెడల 
మాత్రమే వారు తమయను గ్రహమును జూపుదురు. గాలి అంతటను వీచుచున్నను ఎవరు తెరచాప నెత్తుదురో 
వారి పడవ మాత్రమే కదలును. చెట్టుక్రిందకు ఎవరు వెళ్లుదురో వారికిమాత్రమే చెట్టు నీడ యొసంగును. 
కాబట్టి సుఖానుభూతి కావలసియున్నచో భగవంతుని ఆశ్రయించుటతప్ప వేథొక ఉపాయ మెద్దియును 
లేదు. 


ఒకవేళ యెొవరైన అహంకారముచేగాని, ధనమదముచేగాని, అధికారగర్వముచేగాని భగవానుని 
ఈవాక్యములపై విశ్వాసము లేకయుండినచో, లేక ఈ వాక్యములను వినకుండినచో వారుచెడిపోవుదురనియు, 
సంసారకూపముననే పడి నానాబాధల నొందుదురనియు నిచట తెలుపబడినది. కావున దైవవాక్యములపై 
శ్రద్ధగలిగి తదనురీతి యాచరించి తరించుట జీవుల కర్తవ్యము. 


'ప్ర:- జీవునకు సమస్త సాంసారికదుఃఖములు ఎట్లు నశించగలవు? 


926 గీతామకరందము [18వ అధ్యాయము 


ఉ:- భగవంతునియందు చిత్తమును సంలగ్నపఅచి, భగవత్పరాయణుడై యున్నచో ఆపత్తు 
లన్నియు అతనికి తొలగిపోగలవు. 


ప్ర:- అట్లు భగవద్వాక్యములను విననిచో వారిగతి యేమగును? 

ఉ:- వారు చెడుపోవుదురు. సంసారదుఃఖములపాల్చ్బడుదురు. 

ప్రః- వారట్లు వినకుండుటకు కారణమేమి? 

ఉ:- అహంకారముచ్చే గర్వముచే ప్రేరితులై వారట్లు వినకుందురు. 

అ॥ ఒకవేళ అహంకారముచే నా వాక్యములను వినక “నేను యుద్ధముచేయి నని నీవు చెప్పినను 
ప్రకృతియే నీచే యుద్ధము చేయించునని భగవానుడు అర్జునునితో పలుకుచున్నాడు - 
59. యద్యహజ్కారమాశిత్యో న యోత్స్య ఇతి మన్యసే 

మిథ్రైష వ్యవసాయ స్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. 

టీక:- యది = ఒకవేళ, అహంకారమ్‌ = అహంకారమును, ఆశ్రిత్య = అవలంబించి, న యోత్స్యే 
ఇతి = యుద్ధముచేయనని, మన్యసే (చేత్‌) = తలంచెదవేని, ఏషః లే వ్యవసాయః = ఈ నీ ప్రయత్నము, 


మిథ్యా = వ్యర్థమైనదియే యగును, ప్రకృతిః = నీ (క్షత్రియ) స్వభావమే, త్వామ్‌ = నిన్ను, నియోక్ష్యతి = 
(యుద్ధమున) నియోగింపగలదు. 

తౌ:- ఒకవేళ అహంకారము నవలంబించి "నేను యుద్ధముచేయను” అని నీవు తలంచెదవేని అట్టి నీ 
ప్రయత్నము వ్యర్థమైనదియే యగును. (ఏలయనిన) నీ (క్షత్రియ) స్వభావమే నిన్ను (యుద్ధమున) 
నియోగింపగలదు. 

వ్యాఖ్య: - కర్తృత్వమునువీడి, క్షత్రియోచితమగు ధర్మయుద్ధమును గావింపుమని అర్జునునకు 
భగవాను డిదివజలో తెలిపియుండిరి. ఇపుడు “ఓ అర్జునా! అహంకారము వలన నా యీ వాక్యములను 
ఉల్లంఘించినచో అది నీయొక్క వ్యర్థ ప్రయత్నమే కాగలదు. ఏలయనిన, నీ క్షత్రియసంబంధ ప్రకృతియే, 
స్వభావమే బలాత్కారముగ నిన్ను యుద్ధమున దింపగలదు”. అని భవిష్యడ్డానముగల పరమాత్మ వచించిరి. 

అ॥ మనుజుడు తానొకపనిని చేయగూడదనుకొనినను తన స్వాభావిక కర్మప్రభావముచే నద్దానిని 
చేసియే తీరునని వచించుచున్నాడు - 


60. స్వభావజేన కౌన్తేయ! నిబద్ధ్గస్సే న కర్మణా 
కర్తుం నేబ్ళృసి యన్మోహా త్కరిష్యస్యవశో2-_పి తత్‌. 


టీక:- కౌనేయ = ఓ అర్హ్జునా!, స్వభావజోన =స్వభావము (పూర్వజన్మసంస్కారము) చే గలిగిన 
(ప్రకృతిసిద్ధమైన), స్వేన = నీయొక్క, కర్మణా = కర్మముచేత, నిబద్ధః = లెస్సగ బంధింపబడినవాడవై, 


* యదహంకారమా శ్రిత్య = పాఠాన్తరము. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 927 


మోహాత్‌ = అవివేకమువలన, యత్‌ = దేనిని (ఏ యుద్ధమును), కర్తుమ్‌ = చేయుటకు, న ఇచ్భనీ = 
ఇచ్చగింపవో, తత్‌ అవి = దానినిగూడ, అవళః అవి = పరాధీనుడవై (కర్మాధీనుడవై), కరిష్యనీ = చేయగలవు. 

తా:- ఓ అర్జునా! స్వభావము (పూర్వజన్మసంస్కారము) చే గలిగిన ( ప్రకృతిసిద్ధమైన) నీయొక్క 
కర్మముచే లెస్సగ బంధింపబడినవాడవై దేనిని చేయుటకు అవివేకమున నిచ్చగింపకున్నావో దానిని 
పరాధీనుడవై (కర్మాధీనుడవై) తప్పక చేసియే తీరుదువు. 

వ్యాఖ్య:- “నిబద్ధః” - మనుజుడు తన కర్మచేతనే తాను బంధింపబడియున్నాడు. “బద్ధఃి అనిచెప్పక 
“నిబద్దఃి అని చెప్పుటవలన లెస్సగ బంధింపబడియున్నాడని భావము. పూర్వజన్మసంస్కారము అర్జునునకు 
యుద్ధముచేయునదిగా నుండియున్నదని త్రికాలజ్ఞాలగు భగవానుడు తెలిసికొనిరి. కావుననే “నేను 
యుద్ధముచేయను. అని నీవనుకొనినను సంస్కారప్రభావముచే “యుద్ధము చేసియే తీరుదువు' అని 
అర్జునునకు ధైర్యముగ తెలియజేయగల్లిర. ఇంతమాత్రముచేత పురుషప్రయత్నము వ్యర్థమని యెవరును 
తలంపరాదు. మనుజునకు (1) పూర్వజన్మసంస్కారము (2) ఇహజన్మ పురుషప్రయత్నము అని రెండుకలవు. 
ఈ రెండింటికిని నిరంతరము జీవునియందు సంఘర్షణ జరుగుచునే యుండును. అందు ఇహజన్మ 
పురుషప్రయత్నము అధికముగా నున్నచో పూర్వజన్మ సంస్కారము జయించివేయబడును. ప్రతివారికిని వారి 
పూర్వజన్మసంస్కార మెట్టున్నదో తెలియదు గనుక తీవ్రపురుషప్రయత్నముచే ఈ జన్మమందు దైవిక 
సంస్కారములనే అలవాటు చేసికొనినచో పూర్వదుస్సంస్కారము లేవెనయున్నచో అవియన్నియు వానిచే 
జయించివేయబడును. ఇప్పటి ప్రయత్నము అధికముగ లేనిచో పూర్వసంస్కారములే జయించును కావున 
జీవుడు బహుజాగరూకుడై ప్రయత్నపూర్వకముగ దైవసంస్కారములను అభ్యసించవలెను. 

ప్ర;-మనుజుడు దేనిచేత బంధింపబడియున్నాడు? 

ఉ:- తన పూర్వజన్మ కర్మచే. 

ప్ర:- దేనిచే ముక్తుడగును? 

ఉ:- ఇహజన్మయందలి సత్కర్మపూర్వక పురుషప్రయత్నముచే. 

అ॥ ఈశ్వరుడు తనమాయచే సమస్తభూతములను కీలుబొమ్మలనువలె  త్రిప్పుచున్నారని 
తెలుపుచున్నాడు - 
61. ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేజణ_ర్జున! తిష్టతి 

భ్రామయన్సర్వభూతాని యన్రారూఢాని మాయయా. 

టీకః- అద్దున = ఓ అర్జునా!, ఈశ్వరః = జగన్నియామకుడగు పరమేశ్వరుడు (అంతర్యామి), 
మాయయా = మాయచేత, సర్వభూతాని = సమస్తప్రాణులను, యన్రారూఢాని (ఇవ) = 


యంత్రమునారోహించినవారివలె (కీలుబొమ్మలనువలె), (భామయన్‌ = త్రిప్పుచు (నియమించుచు), 
సర్వభూతానామ్‌ = సమస్త ప్రాణులయొక్క, హృద్దేశే = హృదయ ప్రదేశమునందు, తిష్టతి = వెలయుచున్నాడు. 


తౌ- ఓ అర్జునా! జగన్నియామకుడు పరమేశ్వరుడు (అంతర్యామి) మాయచేత 
సమస్తప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు. 


928 గీతామకరందము [18వ అధ్యాయము 


వ్యాఖ్య:- ఈశ్వరు డెచట నున్నారు? ఏమి చేయుచున్నారు? అను ప్రశ్నలకిచట సమాధానము 
చెప్పబడినది. ఈశ్వరుడు (భగవంతుడు) దూరముగనే యున్నాడని తలంచుట వెట్టి. వారు జీవులకు, 
అతిసమీపమున హృదయమందుగూడ (ఆత్మరూపమున) అధివసుంచుచున్నారు. కనుకనే “సర్వభూతానాం 
హృోద్దేశే ” - అని చెప్పబడినది. కావున భగవత్సాన్నిధ్యమును ఎల్లపుడు ననుభవించుచు, పాపాచరణములేక, 
భక్తియుతులై మెలగవలెను. జీవులుచేయు సమస్తకార్యములను, సంకల్పించు సమస్త సంకల్పములను 
ఈశ్వరుడు సాక్షిమాత్రుడై సదా వీక్షించుచునేయుండునని ఎవరును మజవరాదు. ఈశ్వరుడనగా ప్రభువు, 
శాసకుడు, నియామకుడు. రాజు ప్రజలను శాసించునట్లు వారు సమస్తప్రాణికోట్లను శాసించుదురు. 
వారివారికి కర్మానుకూలముగ ఫలముల నొసంగుదురు. రాజాజ్ఞను మీరినచో జనులకెట్టు దండనము 
లభించునో అట్లే ఈశ్వరుని ఆజ్ఞయగు ధర్మము నుల్లంఘించినచో మనుజుడు వారిచే శిక్షితుడ్రై తన 
దుష్కర్మఫలితమగు ఘోరదుఃఖము ననుభవించును. కావున హృదయమున, బాహ్యమున, సర్వత్ర 
ఈశ్వరసన్నిధిని సదా భావించుచు ధర్మమును, సత్యమును, ఎవరును ఉల్లంఘించరాదు. 


భగవంతుడు ఏ ప్రదేశమందుండును? వైకుంఠమందా? కైలాసమందా? పాతాళమందా? 
ఇతరలోకమందా? వారెల్లెడల వసించుచుందురు. అతిసమీపమునగల హృదయ ప్రదేశమందును ఉండును. 
కావున అట్టి పరమాత్మను సదా భక్తితో గొల్చుచుండవలెను. “సర్యభూతానామ్‌” అని చెప్పుటవలన ఏ ఒకానొక 
ప్రాణియందో కాదనియు సమస్త జీవకో ట్లయందును భగవానుడు వెలయుచుండుననియు 
స్పష్టమగుచున్నది. కాబట్టి చీమయందును, దోమయందును, పశవునందును, చండాలునియందునుకూడ 
వారు నివసించుచున్నారు. కాని ఎవని చిత్తము నిర్మలముగా నుండునో ఆతనియందు లెస్సగ భాసించుచు, 
వ్యక్తమగును. 


యన్రారూఢాని - ఈశ్వరుడు మాయద్వారా సమస్తజీవులను సంసారరూపషయంత్రమున 
త్రిపుచున్నాడు. యంత్రముయొక్క పెద్దచక్రములపై చిక్కుకొనిన చీమగాని పురుగుగాని, ఆచక్రముతో బాటు 
తిరుగుచునేయుండును. అట్లే జీవులున్ను (ఈశ్వరునిచే మాయద్వారా త్రిప్పబడుచున్న) ఈ సంసారచక్రమున 
తగుల్కొన్సి ఆ చక్రముతోబాటు వివశులై తిరుగుచున్నారు. దానినుండి తప్పించుకొనుట కుపాయము 
రాబోవు శ్లోకమున తెలుపబడును. ఆ యంత్రమును త్రిప్పుచున్నవానిని (భగవంతుని) ఆశ్రయించుటయే ఆ 
యుపాయము. 

“మాయయా” అని చెప్పుటవలన ఈశ్వరుడు ఈ సంసారచక్రమును త్రిప్పుచున్నప్పటికిని మాయద్వారా 
ఆ పరిభ్రమణమును గావించుటవలన వాస్తవముగ వారికేమియు కర్త్యత్వము లేకయేయున్నది. వారు 
సాక్షిమాత్రులై వర్తించుచున్నారు. 

ప్ర;- ఈశ్వరుడు ఎచట నివసించుచున్నాడు? 

ఉ:- సమస్తప్రాణికోట్ల హృదయమందు. 

ప్ర;- ఏమిచేయుచున్నాడు? 

ఉ!- ఈ సంసారచక్రమున తగుల్కొనియుండు జీవులందటిని త్రిప్పుచున్నాడు. 


'ప్ర:- దేనిద్వారా? 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 929 


ఉ:- మాయాశక్తిచేత. 

'ప్ర:ా ఏ ప్రకారముగ? 

ఉ:- యంత్రమందు తగుల్కొనియుండు పురుగులవలె, 

అ॥ జీవులు సంసారచక్రమున తగుల్కొని పరిభ్రమించుచున్నారని చెప్పబడినది గదా? మజీవారు 


శాంతిని సుఖమును (మోక్షమును) ఎట్టు బొందగలరు? ఆ యుపాయము నీళ్లోకముద్వారా 
వచించుచున్నాడు - 


62.. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత! 

తత్రసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్‌. 

టీక: భారత = ఓ అర్జునా!, సర్వభావేన = సర్వవిధముల, తమ్‌ ఏవ = (హృదయస్స్థుడగు) 
ఈశ్వరునే, శరణం గచ్భ = శరణుబొందుము, తత్‌ ప్రసాదాత్‌ = ఆతని యనుగ్రహముచే, వరామ్‌ 


ఉత్కృష్టమైన, శానిమ్‌ = శాంతిని, శాళ్వతమ్‌ = శాశ్వతమగు, స్థానమ్‌ = మోక్షపదవిని, (ప్రావ్యుని 
పొందగలవు. 


6 


తా:- ఓ అర్జునా! సర్వవిధముల ఆ (హృదయస్థుడగు) ఈశ్వరునే శరణుబొందుము. వారి 
యనుగ్రహముచే సర్వోత్తమమగు శాంతిని, శాశ్వతమగు మోక్షపదవిని నీవు పొందగలవు. 


వ్యాఖ్య:- (క్రిందటిళ్లోకమున జీవులు సంసారచక్రమున తగుల్కొని పరిభ్రమించుచున్నారని 
చెప్పబడినది. మజీవారు తప్పించుకొనుటెట్లు? జననమరణరూప సంసారదుఃఖములనుండి వారు విడివడుట 
యెట్లు అను ప్రశ్నల కీక్లోకమున సమాధానము చెప్పబడుచున్నది. సకల జీవులయొక్క హృదయస్థానమున ఏ 
పరాత్పరుడు (ఏ పరమాత్మ, ఏ సర్వేశ్వరుడు) నివసించుచున్నాడో వారిని సర్వవిధముల శరణుబొందుటయే 
బంధవిముక్తికి పాక ఉపాయమని ఇచట తెలుపబడినది. యంత్రమును ఆపవలెననిన, ఆ యంత్రమును 
త్రిప్పువానిని ఆశ్రయించవలెను. ఈసంసారరూపయంత్రమును తిప్పువాడో, సాక్షాత్‌ ఈశ్వరుడేయని క్రిందటి 
శ్లోకమున చెప్పబడినది. (ఈశ్వరః బ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని). కాబట్టి ఆ ఈశ్వరునే జీవుడు 
శరణు బొందవలసియున్నది. లేకున్న మాయ అతనికి దారియివ్వదు. మాయయొక్క శక్తి ఒక్క భగవచ్చక్తికి 
తప్ప మజిదేనికిని లోబడదు. ప్రాపంచిక శక్తులన్నియు మాయాశక్తికిన్ని మాయాశక్తి దైవశక్తికిని (ఈశ్వరశక్తి కిని) 
లోబడియున్నవి. కావున మాయాధీనులగు జీవులందణున్ను మాయామోహమును, సంసారచ(క్రపరిభమణ 
మును దాటివేయవలెననిన, మాయాధీశుడగు పరమాత్మను శరణుబొందవలయును. ఆ విషయమే ఈ 
శ్లోకమున తెలియజేయబడినది. 

“సర్వభావేన ? - అని చెప్పుటవలన ఆ హృదయస్థ పరమాత్మను సర్వవిధముల సంపూర్ణమనస్సుతో 
శరణుబొందవలెనని స్పష్టమగుచున్నది. శరీరవాజ్మనంబులతో పరిపూర్ణముగ సేవించవలయునని అర్థము. 
అర్థమనస్సుతో, అర్థభావముతో దేవుని ప్రార్థించుట, సేవించుట చాలదు. మోక్షప్రాప్తికి పూర్ణమనస్సుతో 
భగవానుని ధ్యానింపవలెను. దృశ్యవిషయములపై మనస్సు పంపకము చేయబడరాదు. 


930 గీతామకరందము [18వ అధ్యాయము 


“తత్రృసాదాత్‌ * - మోక్షమునకు భగవదను [గ్రహము అత్యావశ్యకమై యున్నది. దానిని సంపాదించక 
తక్కినయెన్ని ఉపాయములను గావించినను మాయాబంధము తొలగదు. అది యెట్లు లభించునో ఈ 
శ్లోకముయొక్క మొదటిపాదమున తెలుపబడినది. భగవచ్చరణా గతిచేతను, సర్వవిధముల ఆ పరమాత్మను 
భక్తితో నాశ్రయించుట చేతను లభించును. భగవానుని నిర్మల భక్తితో సర్వవిధముల శరణుబొందుటచే వారి 
అనుగ్రహము కలుగును. ఆ యనుగ్రహమువలన జీవునకు సర్వోత్తమశాంతి, శాశ్వతమగు మోక్షపదము 
లభించుచున్నవి. ఓహో! ఎంతటి గొప్పఫలము! కావున జీవుని ప్రథమకర్తవ్యము ఈశ్వరునకు శరణాగతి 
నొందుటయే యగును. 


“పరాం శాన్తిమ్‌. - ఆ మోక్షపదవి యెట్టిది? పరమ శాంతమైనది. దుఃఖరహితమైనది. పూర్ణశాంతి 
యెచట గలదు? దృశ్యములో లేదు. ఏ లోకమందును లేదు. చక్రవర్తిపదవియందుగాని, 
ఇంద్రపదవియందుగాని లేదు. దృక్‌స్వరూపమగు పరమాత్మయందే కలదు. కావున ప్రపంచములో 
శాంతినిగోరు ప్రతిమానవుడును అట్టి శాంతికి నిలయమైన భగవంతుని శరణుబొందవలెను. అత్తజి యాతనికా 
శాంతి తప్పక లభించగలదని శ్రీకృష్ణమూర్తి యిచట ఘంటాపథముగ చెప్పివైచిరి (స్థానం ప్రాప్స్యసి). అయితే 
అట్టి సర్వోత్తమస్థానమును బొందుటకు తగిన మూల్యమును చెల్లించవలెను. దృశ్యవిషయాభిలాషను 
పరిత్యజించి పూర్ణభావముతో పరమాత్మను ఆశ్రయించుటయే ఆ మూల్యము. 

“శాశ్వతమ్‌' - అని చెప్పుటచే దైవపదము కాలాతీతమై వెలయుచున్నదని, దానికి వినాశము లేనేలేదని 
స్పష్టమగుచున్నది. ప్రపంచములోని ప్రతివస్తువు అశాశ్వతమే అయియున్నది. కాలాధీనమే అయియున్నది. 
కావున అమూల్యమగు ఈ మానవజన్మను బడసి జన్మసార్థకత నొందుటకై అట్టి శాశ్వత దైవ (ఆత్మ) పదమునే 
సర్వులును పొందుటకు యత్సింపవలెను. భగవానుని ఈ వాక్యములపై పరిపూర్ణ విశ్వాసముంచి తదనురీతి 
భక్తితో ప్రవర్తింపవలయును. 


ప్ర:- పరమాత్మస్థాన మెట్టిది? 

ఊ:- (1) పరమశాంతికి నిలయము (2) శాశ్వతమైనది. 

ప్ర;- అదిదేనిచే లభించును? 

ఊ:- భగవదనుగ్రహముచే. 

ప్ర:ా- భగవదనుగ్రహ మెట్టు కలుగును? 

ఉ:- సర్వవిధముల ఆ పరమాత్మను శరణుబొందుటచే కలుగును. 

ప్ర:- శాంతిని పొందుటకు మార్గమేమి? శాశ్వత కైవల్యపదవి దేనిచే ప్రాప్తించును? 


ఊఉ:- భక్త్యాదులచే సర్వేశ్వరుని యనుగ్రహమును సంపాదించుటయే శాంతికిని, క్రైవల్యపదవికిని 
ప్రకైకమార్గము. 


అ॥ ఇంతదనుక చెప్పినబోధను చక్కగ విచారణమొనర్చి తన కెట్టుచితమని తోచునో ఆప్రకార 
మాచరింపవలసినదిగా భగవాను డర్జునునకు హితము చెప్పుచున్నాడు - 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 931 


63. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా 
విమృశ్యెతదశేషేణ యథేచృసి తథా కురు. 


టీక:- ఇతి = ఈ విధముగా, గుహ్యత్‌ = రహస్యమునకంటెను, గువ్యాతయ్‌ = మిక్కిలి 
రహస్యమగు, జ్ఞానమ్‌ = జ్ఞానము (కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన వైరాగ్యాది బోధయుక్తమగు ఈగీతాశాస్త్రము), 
మయా = నాచేత, తే= నీకు, ఆఖ్యాతమ్‌ = చెప్పబడినది, ఏతత్‌ = దీనిని, అశేషేణ = సంపూర్ణముగ, విమృళ్య 
= విమర్శించి (బాగుగ విచారణచేసి) యథా = ఏ ప్రకారముగా, ఇచ్చనీ = (చేయుటకు) తలంచుచున్నావో, 
తథా = ఆ ప్రకారముగ, కురు = చేయుము. 


తౌ:- ఈ విధముగా రహస్యములన్నిటికంటెను పరమరహస్యమైనట్టి జ్ఞానమును( గీతాశాస్త్రము) నేను 
నీకు జెప్పితిని. దీనినంతను బాగుగ విచారణచేసి తదుపరి నీకెట్లిష్టమో అట్లాచరింపుము. 


వ్యాఖ్య:- *గుహ్యాద్గువ్యాతరమ్‌' - శ్రీకృష్ణపరమాత్మ గీతాశాస్త్రమంతయు నుపదేశించి తుట్టతుదకు 
దానిని అతిరహస్యమైన విద్యగా వర్ణించుచున్నారు. ఉపనిషత్సారమగు ఈ మహాజ్ఞానమును సద్గురువులు 
అతిగోప్యముగ నుంచుకొని అధికారులగు సచ్చిష్యులకే యపదేశించుచుందురు. అధికారపురుషుడగుటచే 
అర్జునునకు శ్రీకృష్ణు డద్దానిని బోధించి తద్ద్వారా లోకమున కంతకును మహోపకార మొనర్చిరి. ఈ జ్ఞానము 
రహస్యములలోకెల్ల అతిరహస్యమని చెప్పుటవలన దాని ప్రభావమెట్టిదో మనము ఊహించవచ్చును. 
ఏలయనిన, సామాన్యముగ విలువగలిగిన వస్తువులనే జనులు రహస్యముగ నుంచుదురు కాబట్టి ఈమహత్తర 
జ్ఞానధనముయొక్క విలువనుగ్రహించి విజ్ఞాులగువారు దానిని సద్వినియోగపజిచుకొని ధన్యులు 
కావలయును. 


“విమృక్యైతదశేషేణి - మహనీయులు తాము ధర్మమును బోధించినప్పటికిని దానిని గూర్చి 
ఆలోచించుటకును, విమర్శించుటకును ఇతరులకు పూర్తిగ అధికారమిచ్చుదురు. వారు చెప్పినబో ధను 
పూర్వాపరవిచారణలేక, స్వయముగ దానినిగూర్చి ఆలోచింపక అమాంతముగా గ్రహించుడని ఇతరులకు 
వారు చెప్పరు. మహాత్ములగు గురువులయొక్క లక్షణ మిట్లే యుండును. గురువు బోధించినదానిని శిష్యుడు 
తనసాంతపరిజ్ఞానముతో, నిజసంస్కారముతో చక్కగ పరిశీలించి, విచారణ సలిపి, పూర్వాపరములను 
విమర్శించి తదుపరి దానిలో తనకు నచ్చినదానిని గ్రహింపవచ్చును. ఇట్టిస్వాతం త్యమును పూర్వపు గురువులు 
తమ శిష్యుల కిచ్చియుండిరి. ఈపద్ధతికి అనుగుణ్యముగనే గురోర్లురువగు శ్రీకృష్ణపరమాత్మయు 
వ్యవహరించిరి. శ్రీకృష్ణుడు అర్జునునకు బోధింపవలసిన దానినంతను బోధించి తదుపరి “ఓ అర్జునా! నాపై 
భక్తిచే, విశ్వాసముచే, గురుత్వముచే నేను చెప్పినదానినంతను నీవు కన్నుమూసికొని గ్రహింపవలెనని నేను 
చెప్పను. మజియేమనిన, నీవు సాంతముగ దానిని చక్కగ విమర్శింపుము. వివేచనచేయుము. ఆ పిమ్మట నీకు 
నచ్చినదానిని గ్రహింపుము.” అని వచించి తనయొక్క విశాలభావమును, బెదార్యమును ప్రకటించిరి. గురువు 
బోధించిన దానిని శిష్యుడు సాంత ప్రజ్ఞచే సమాలోచన చేయనిచో శిష్యుని బుద్ధి వికసింపదు. ఇదియంతయు 
ఆలోచించియే భగవానుడు పైవాక్యములను పలికినవారైరి. మటియు బోధయందు పటుత్వము, 
యాథార్థ్యము లేనిచో ఇట్టి వాక్యములను ధైర్యముగా ఎవరును పలుకజాలరు గనుక గీతాబోధయొక్క 
పరమ ప్రామాణ్యత్వము, సత్యత్వము దీనిచే సువ్యక్తమగుచున్నది. * ఆశేషేణి అని చెప్పుటచే ఒకింత నిచారణతో 
ముగించవలదనియు, సంపూర్తిగ, సర్వవిధముల సమస్తప్రమాణములతో విచారించుమనియు అర్జునునకు 
తెలిపినల్లెనది. 


59 


932 గీతామకరందము [18వ అధ్యాయము 


“యథేచ్భసి తథాకురు” - “అట్లు విచారణచేసినపిదప నీకెట్లుచితమని తోచునో అట్లాచరింపుము” అని 
భగవానుడు సెలవిచ్చిరి. గురువగు శ్రీకృష్ణుడు కర్తత్వమును తనపై పెట్టుకొనలేదు. నిష్కామకర్మముయొక్క 
చక్కని దృష్టాంత మిచట కానంబడుచున్నది. పదునెనిమిది అధ్యాయముల బోధను అనర్గళముగ నుపదేశించి 
తుట్టతుదకు దాని ఫలితమును కోరకయే భగవానుడు విరమించుచున్నారు. అర్జునునిచే తిరిగి యుద్ధమును 
చేయింపించుట తన బోధయొక్క ఒకానొక లక్ష్యమైనప్పటికిని ఆ బోధయొక్క ఫలమగు అట్టి లక్ష్యమును 
వాఛింపకయే శ్రీకృష్ణుడు దానిని ముగించివైచెను. “నీవు యుద్ధముచేయుము, లేక చేయకనుండుము - 
దానితో నాకు పనిలేదు. నేను చెప్పవలసిన ధర్మమును నీకు చెప్పివేసితిని. ఆ పిదప నీయిష్టము (యథేచ్చసి 
తథాకురు)” - అని భగవానుడు విశాలదృష్టితో పలికిరి. నిష్కామకర్మయొక్క మచ్చుతునక యిది. 

అట్టుకాక కర్తృత్వము తమపై వేసికొనినచో ఇక గురువులకు శాంతియుండదు. కావున వారెన్నటికిని 
అట్టు చేయరు. వారి ధర్మమును (011) వారు నెరవేర్చుదురు. ఫలమును వాంఛింపరు. ఇక శిష్యుడు తన 
ఉద్ద్ధారమును తాను చూచుకొనవలసియుండును. గురువు దారిచూపును. శిష్యుడు తాను సొంతముగ 
నడపవలెను. 

“జ్ఞానమాఖ్యాతమ్‌” - అని చెప్పినందువలన గీతాశాస్త్రమందు కర్మ భక్త్యాద్యనేకములు వచింపబడినను 
అవి యన్నియు జ్ఞానమం దంతర్భూతములే యని స్పష్టపడుచున్నది. కర్మ భక్తి, ధ్యానాద్యనేక 
ధర్మములుబోధించి తుట్టతుదకు వాని నన్నింటిని కలిపి భగవానుడు “జ్ఞానం” అను ఒక్క పదములో ఇమిడ్చి 
యిచట చెప్పివైచిరి. కాబట్టి సమస్తమార్గములు తుదకు జ్ఞానమునందే పరిసమాప్తతను బొందుననియు, 
జ్ఞానమే జీవుల చరమలక్ష్యమనియు, ఆకర్మభక్త్యాదులు జ్ఞాన ప్రాప్తికి సహాయభూతములుగ నుండుననియు 
దీనిద్వారా నిశ్చయించుకొనవచ్చును. 


ప్ర:- ఈ గీతాజ్ఞాన మెట్టిది? 
ఉ:- పరమరహస్యమైనది. 
ప్ర:- గురువు జ్ఞానమును బోధించినపిదప శిష్యు డేమిచేయవలెను? 


ఉ:- ఆ చెప్పినదానిని తన సొంత భావములతో చక్కగా విమర్శించి, సమాలోచనచేసి తనకు 
నచ్చినదానిని కార్యానిత్వ మొనర్చవలెను. 


అ॥ అర్జునునిపై ప్రీతిగలిగి శ్రీకృష్ణభగవానుడు అతిరహస్యమైన, సారభూతమైన ఒకటి రెండు 
వాక్యములను మజిల చెప్పదలంచి యిట్లు నుడువుచున్నాడు - 
64. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః 

ఇష్టోఇ_సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్‌. 


టీక:- సర్వగువ్యాతమమ్‌ = రహస్యములన్నిటిలోను పరమరహస్యమైనదియు, పరమమ్‌ = 
శ్రేష్టమైనదియు నగు మే = నాయొక్క, వచః = వాక్కును, భూయః = మజల, శృణు = వినుము, (త్వమ్‌ 
= నీవు), మే = నాకు దృఢమ్‌ = మిక్కిలి, ఇష్టః అనీ = ఇష్టుడవగుచున్నావు, ఇతి తతః = అను 
కారణమువలన, తే = నీకు, హితమ్‌ = హితమును(మేలును), వక్ష్యామి = చెప్పుచున్నాను. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 933 


తౌ:- (ఓ అర్జునా!) రహస్యము లన్నిటిలో పరమ రహస్యమైనదియు, శ్రేష్టమైనదియునగు నా 
వాక్యమును మటల వినుము. (ఏలయనిన) నీవు నాకు మిక్కిలి ఇష్టుడవు. ఇక్కారణమున నీయొక్క 
హితమునుగోరి మటల చెప్పుచున్నాను. 


వ్యాఖ్య:- “సర్వగుహ్యతమమ్‌” - గుహ్యమ్‌ = రహస్యమైనది, గుహ్యతరమ్‌ = పరమరహస్యమైనది, 
గుహ్యతమమ్‌ = మిగుల పరమరహస్యమైనది, సర్వగుహ్యతమమ్‌ = మిక్కిలి అత్యంత పరమరహస్యమైనది. - 
ఈ ప్రకారముగ శ్రీకృష్ణపరమాత్మ తాను వేయగలిగినన్ని విశేషణము లన్నిటిని వేసి ఈ పదమును ప్రయోగించిరి. 
బోధయొక్క రహస్యత్వపరిమాణము, ప్రభావము దీనిచే గోచరమగుచున్నది. మణియు చెప్పబోవు 
బోధయందు పరమ విశ్వాసము, కుతూహలము ఈ పదముచే ఏర్పడుచున్నవి. 


“భూయః - మజల చెప్పుచున్నాను వినుము. శిష్యునిపైగల వాత్సల్యముచే గురువాతనికి బోధను 
మజిల మబిల చెప్పును. చెప్పినదానినే మటిల జ్ఞాపకము చేయును. క్రిందటిశ్టోకమున “అతి తే జ్ఞాన 
మాఖ్యాతమ్‌' అను వాక్యమును చెప్పి భగవానుడు గీతాబోధనంతను పరిసమాప్తము చేసిరి. అయినను 
అర్జునునిపైగల వాత్సల్యముచే |ప్రేరితుడై మజిల కొంత ఉపదేశము చేయదలంచి ఈ వాక్యములను తిరిగి 
వచించిరి. 


“పరమం వచి - అని చెప్పుటవలన ఈ చెప్పబోవు వాక్యములు పరమోత్కష్టములని 
స్పష్టమగుచున్నది. సాక్షాత్‌ భగవంతుడే వానిని ఉత్కృష్టములని పేర్కొనుటవలన ఆ వాక్యములపై జనులెంతటి 
విశ్వాసము గలిగియుండవలెనో ఊహించుకొనవచ్చును. 


“ఇష్టో౭సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్‌ - గురువుయొక్క ఇష్టమును 
సంపాదించుకొనుటలోనే ఉన్నది శిష్యుని ప్రజ్ఞ. గురువునకు ప్రీతిపాత్రుడగుట శిష్యునకు గొప్పవరప్రసాదము. 
ఏలయనిన, ప్రీతిపాత్రుడగు శిష్యునకే గురువు తన హృదయమును విప్పి అతిరహస్యములైనవానిని 
ఉపదేశించును. కనుకనే సేవాశుశ్రూషలద్వారా, నమస్కారాదులద్వారా, వినయవిధేయతలద్వారా గురువు 
యొక్క ప్రీతిని, ఇష్టమును సంపాదించుకొనినచో ఇక ముక్తిమార్గము శిష్యునకు చేతికి అందినట్లే యగును. ఈ 
విషయమునే భగవానుడు “ తద్విద్ధి ప్రణిపాతేని.. (4-34) అను శ్లోకముద్వారా పూర్వము 
స్పష్టపఅచియుండిరి. 

ఇచట అర్జునుడు గురువగు శ్రీకృష్ణునకు ప్రీతిపాత్రుడయ్యెను. ఈసంగతిని శ్రీకృష్ణుడే “ఇష్టోఐ_సి మే 
దృఢమితి” అను వాక్యముద్వారా తేటతెల్లమొనర్చిరి. హృదయమెపుడు పరిపక్వమై, నిర్మలమై, భక్తియుతమై 
యలరారునో, అపుడు గురువాతనిని వెతకి కొనుచువచ్చి ఆతనిహృదయక్షేత్రమునందు జ్ఞానబీజమును 
నాటిపోవును. చరిత్రలో అనేక దృష్టాంతము లిట్టివి కానంబడుచున్నవి. ప్రస్తుత సందర్భమునగూడ అర్జునుడు 
పరిపక్వ నిర్మలహృదయుడుగా నుండుటంబట్టి సాక్షాత్‌ భగవానుడే అర్జునునకు స్వయముగ హితమును 
బోధించిరి. మోక్షమునకు ఎవరు దారిచూపుదురాయని చింతింప పనిలేదు. వారి వారి హృదయమును, 
మనస్సును, భక్తిసంయుతముగ, పవిత్రముగ నుంచుకొనిన చాలును. సద్గురువుల యొద్దకు చేర్చును. లేక 
తానే వారిహృదయమున సద్బోధలను గావింపజేయును. 


“నీవు నాకు ఇష్టుడవైనందువలన నీకు హితమును చెప్పుచున్నాను" అని భగవానుడు అర్జునునితో 
చెప్పుటవలన సర్వేశ్వరునియొక్కయు, సద్గురువులయొక్కయు అనుగ్రహమును సంపాదింపనివారికి 


934 గీతామకరందము [18వ అధ్యాయము 


వారిద్వారా బోధయు లభింపకుండునని స్పష్టమగుచున్నది. కనుకనే శాస్త్రములలో పెక్కుచోట్ల 
ఈశ్చరాను[గ్రహములేనిచో, సద్గురువుల అనుగ్రహము లేనిచో అద్వైతజ్ఞానము (ఆత్మసాక్షాత్కారము) 
కలుగజాలదని చెప్పబడినది. కాబట్టి ముముక్షవులగు సాధకులందరును ఇవ్విషయమున కడుజాగరూకులై 
సర్వేశ్వరునియొక్కయు, సద్గురువులయొక్కయు అను గ్రహమును సంపాదించుటకొ జై నామస్మరణ, పూజా, 
సేవాదికార్యములను జేయుచు భక్షిభావసమన్వితులై యుండవలెను. 


ప్రః- శ్రీకృష్ణమూర్తి అర్జునునకు తిరిగి యెట్టి బోధను చెప్పదలంచిరి? 

ఉః- అతి రహస్యమై, సర్వోత్కృష్టమైనట్టిబోధను. 

ప్రః- శ్రీకృష్ణమూర్తి గీతాశాస్త్రమును అర్జునునికే ఏల బోధించిరి? 

ఉంగా అర్జునుడు శ్రీకృష్ణునికి పరమ ప్రీతిపాత్రుడు కనుక (ఇష్టోజ.సి మే దృఢమితి). 


అ॥ తాను చెప్పదలంచిన పరమరహస్యమగు బోధను భగవానుడు రెండుళ్లోకముల ద్వారా 
చెప్పుచున్నాడు - 
65. మన్మనా భవ మద్భక్షో మద్యాజీ మాం నమస్కురు 

మామే వెష్యసి సత్యం తే ప్రతి జానే ప్రియో౭_ సి మే. 


టీకః- మన్మనాః= నాయందు మనస్సుగలవాడవును, ముద్భక్రః = నాయందు భక్తి యున్నవాడవును, 
మద్యాజీ = నన్నారాధించువాడవును, భవ = అగుము, మామ్‌ = నన్ను నమన్కురు = నమస్కరింపుము, 
మామ్‌ ఏవ = నన్నే ఏష్యనీ = పొందగలవు, మే = నాకు, ప్రియః అని = ఇష్టుడవైయున్నావు (కాబట్టి), తే 
= నీ కొజికు, సత్యమ్‌ = యథార్థముగా, ప్రతిజానే = ప్రతిజ్ఞ చేయుచున్నాను (ప్రతిజ్ఞచేసి చెప్పుచున్నాను). 


తౌ: నాయందు మనస్సునుంచుము, నాయెడల భక్తి గలిగియుండుము, నన్నారాధించుము, నాకు 
నమస్కరింపుము. అట్లు కావించెదవేని నీవు నన్నే పొందగలవు. నీవు నాకిష్టుడవైయున్నావు. కాబట్టి 
యథార్థముగా ప్రతిజ్ఞచేసి చెప్పుచున్నాను. 


వ్యాఖ్య:- ఈ ళ్లోకము, రాబోవు చరమళ్లోకము గీతాసారమును తెలుపునవియైయున్నవి. భగవానుడు 
అతిరహస్యమగు బోధను చెప్పెదనని పలికి వీనిని ప్రారంభించుటవలన ఈశ్టోకములయొక్క మహత్తు ఎట్టిదో 
ముందుగనే ఊహించుకొనవచ్చును. ఈ రెండుళ్లోకములందును మొదటిపాదము “సాధనను” రెండవపాదము 
“సాధ్యమును" తెలుపుచున్నవి. అనగా ఏ సాధనచేయవలెనో మొదటిపాదములో చెప్పి దానికి లభించు 
ఫలితమునుగూడ వెంటనే రెండవపాదములో చెప్పివైచెను. ఇచట నాలుగు సాధనలు పేర్కొనబడినవి. (1) 
మనస్సును దైవమందు లగ్నముచేయుట (2) దైవమందు భక్తిగలిగియుండుట (3) దైవమునే ఆరాధించుట 
(4) దైవమునకే నమస్కరించుట. ఈ నాలుగు సాధనలను చేయువాడు లక్ష్యమగు పరమాత్మను తప్పక 
పొందగలడు (మామేవైష్యసి). పరమాత్మ ప్రాప్తియే ఈసాధనయొక్క ఫలితమైయున్నది. 


కాబట్టి జనులు తమ మనస్సును ప్రాపంచిక దృశ్యవిలాసములనుండి, శబ్బాది విషయములనుండి 
మజలించి ఆత్మయందే (దైవమందే) నెలకొల్పవలెను, మజియు జనులకు ఏ భక్తి ఏ ప్రీతి 


18వ అధ్యాయము] మోక్షసన్నాసయోగము 935 


బాహ్యవిషయములందు కలదో దానిని అచ్చోటనుండి మజిలించి భగవంతునియందు స్థాపించవలెను. వారినే 
అర్చించవలెను. ద్యానించవలెను. వారికే నమస్కరించవలెను. అజ్ఞానులగు జనులు అట్టుచేయక 
తమచిత్తములను దృశ్యవిషయములందే లగ్నముచేయుచు, వానినే సేవించుచు, కామాది రాక్షసులకే 
నమస్కరించుచు, వారినే అర్చించుచు, పరిపోషించుచున్నారు. అట్టివారు భగవానుని యెన్నడును పొందలేరని 
ఈళ్లోకముద్వారా స్పష్టమగుచున్నది. కావున అట్టి విషయసేవనమును వదలివైచి జనులు తమ చిత్తమును 
పరమాత్మయందే కేంద్రీకరించవలెను. అత్తజి వారు పరమాత్మను నిక్కముగా పొందగలరు. 

“సత్యం తే ప్రతిజానే - ఆ ప్రకారము సాధనలను చేయువారు భగవానుని పొందుదురో - లేదో యని 
అర్జునునకు సంశయములు కలుగునేమోయని తలంచికాబోలు “ఇది సత్యము నేను ప్రతిజ్ఞ చేసి 
చెప్పుచున్నాను అని శ్రీకృష్ణమూర్తి అసందిగ్ధముగ చెప్పివైచిరి. సాక్షాత్‌ భగవానుడే తాను ప్రతిజ్ఞ చేసి 
చెప్పుచున్నానని పలికినపుడు ఇక ఆ వాక్యము లెంతటి పరమసత్యములో ఊహించుకొనవచ్చును. 
ఈప్రకారముగ భగవానుడు ప్రతిజ్ఞచేసి చెప్పినచోట్ల్టు గీతలో చాల అరుదు. కావున సాధకు లిట్టి 
అపూర్వవాక్యము లపై పరిపూర్ణ శ్రద్ధనుంచి తదనురీతి యాచరించి, భగవత్సాక్షాత్కారమను మహోన్నత 
ఫలితమును బొంది కృతార్ణులు కావలయును. 

“మన్మనాభవ * - అను వాక్యమునందు. కర్మ భక్తి ధ్యాన, జ్ఞానములను నాలుగు సాధనలున్ను 
తెలుపబడినవి. 


ప్రః- భగవత్రాప్తికి (మోక్షమునకు) ఉపాయలేవి? 


ఉ:- (1) భగవంతునియందు (ఆత్మయందు) మనస్సు లగ్నమైయుండుట (2) భగవంతునిపై భక్తి 
కలిగియుండుట (3) భగవానుని ఆరాధించుట (4) భగవంతునకు నమస్కరించుట. 


ప్ర:- భగవంతు డెవనిపై తన కృపాకటాక్షమును ప్రసరించును? 

దీః- తన్నారాధించుటద్వారా తన యిష్టతను సంపాదించుకొనినవారిపై, 

ప్రః- పైన దెల్పిన విధముగ దైవమునుగూర్చి యత్నించువారికి కలుగు ఫలితమేమి? 

ఉ:- వారు దైవమునే పొందెదరు. ఈ వాక్యము పరమసత్యము. సాక్షాత్‌ శ్రీకృష్ణమూర్తియే ఆ 
వాక్యములను సత్యమని ప్రతిజ్ఞచేసి చెప్పిరి. 

అ॥ గీతాసారమగు చరమక్లోకమును చెప్పుచున్నాడు - 
66. సర్వధర్మాన్సరిత్యజ్య మామేకం శరణం వ్రజ 

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః. 

టీకః- నర్వధర్మాన్‌ = సమస్తధర్మములను, పరిత్యజ్య = విడిచిపెట్టి, మామ్‌ = నన్ను, ఏకము 


ఒక్కనిమాత్రము, శరణం వ్రజ = శరణుబొందుము, అహమ్‌ = నేను, త్వా = నిన్ను నర్వపాపేఖ్యః 
సమస్తపాపములనుండియు, మోక్షయిష్యామి = విడిపించెదను, మాళుచః = శోకింపకుము. 


936 గీతామకరందము [18వ అధ్యాయము 


తౌ:- సమస్తధర్మములను విడిచిపెట్టి నన్నొక్కనిమాత్రము శరణుబొందుము. నేను సమస్త 
పాపములనుండియు నిన్ను విముక్తునిగ జేసెదను. 


వ్యాఖ్య:- ఈ శ్లోకము. చాల ముఖ్యమైనది. దీనిని చరమళశ్లోకమని యందురు. బుష్యాది 
న్యాసములలో ఈ శ్లోకముయొక్క మొదటిపాదము శక్తియనియు, రెండవపాదము కీలకమనియు 
చెప్పబడినది. దీనిచే ఈ శ్లోకముయొక్క ప్రాధాన్యము వెల్లడియగుచున్నది. గీతాశాస్తముయొక్క 
తత్త్వబోధయందలి తుదిశ్లోకముగనుక సారమంతయు నిమిడ్చి భగవాను డిద్దానిని చెప్పివైచిరి. ఇందు 
తెలుపబడిన భగవచ్భరణాగతి, ప్రపత్తి సాధకులకు అతిముఖ్యమైనది. వైష్ణవులీశ్లోకమును అతి ప్రధానముగ 
నెంచి మంత్రమువలె సదా దీనిని జపించుచుందురు. 


“సర్వధర్మాన్‌ పరిత్యజ్య” -  నిత్యనైమిత్తికాది సమస్త ధర్మములకంటెను, కర్మలకంటెను 
భగవచ్చరణాగతి ఎన్నియోరెట్టు అధికఫలములను గలుగజేయును. ఆ చిన్నచిన్న ధర్మములు, కర్మలు 
అన్నియు పుణ్యమును గలుగజేయును. భగవచ్చరణాగతి మోక్షమునే కలుగజేయును. ఆ యా 
ధర్మములన్నింటియొక్క, కర్మలన్నింటియొక్క ఫలితము శరణాగతియొక్క ఫలితముననే ఇమిడియున్నది. 
(నూటిలో పది ఇమిడి యున్నట్లు). కావుననే భగవానుడు ఆ స్వల్పస్వల్పకార్యము లన్నిటిని విడిచిపెట్టి 
అనంతమోక్షఫలమును గలుగజేయుదానినే పట్టుకొనుమని బోధించిరి. “మామేకమ్‌' - అని చెప్పుటవలన 
భగవంతు నొక్కరినే ఆశ్రయించిన చాలును, సమస్త కర్మ ధర్మములను ఆశ్రయించినట్లే యగునని 
విదితమగుచున్నది. చెట్టుమూలమును తడిపినచో శాఖాపత్రాదులన్నిటిని తడిపినట్లే యగునుగదా! పైగా 
పెక్కుమార్గములు, కర్మలు, ధర్మములు _ గజిబిజిగానుండి మనస్సునకు _ విక్షేపమునుగూడ 
కలుగజేయవచ్చును. కాబట్టి ఒక్కదానినే ఆశ్రయించుట శ్రేయస్కరము. ఆ ఒక్కటి యేది? దేనిని 
తెలిసికొనినచో సమస్తము తెలియబడినదగునో, దేనినిపాందినచో సమస్తము పాందబడినదియగునో, అట్టి 
ఆత్మవస్తువును, (బ్రహ్మవస్తువును (భగవంతుని) ఒక్కరిని ఆశ్రయించిన చాలును. ఇతర గొడవలతో, ఇతర 
సాధనలతో, ఇతర ధర్మములతో, ఇతర కర్మలతో పనిలేదు. కావుననే వాని నన్నింటినివదలి తననొక్కనినే 
శరణుబొందుమని భగవాను డుపదేశించిరి. 

“అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి” - అయితే కొందజీట్లు ప్రశ్న్షించవచ్చును - అన్ని 
కర్మలు, ధర్మములు వదలుకొని భగవంతుని ఆశ్రయించినచో ఆతడు మాకేమి యొసంగగలడు? అని. 
అందులకు శ్రీకృష్ణభగవానుడు సూటియైన సమాధానమిచ్చిరి - “అట్లు నన్నాశ్రయించినచో మీయొక్క 
సమస్తపాపములనుండి, బంధములనుండి మిమ్ములను విముక్తునిగ జేసెదను" - అని. “సర్వపాపేభ్యో” - 
అని చెప్పుటవలన ఏ ఒక్క పాపమునుండియో కాదనియు సమస్తపాపములనుండియు విడుదల పాందించెద 
ననియు హామీనిచ్చిరి - అనగా సంపూర్ణముగ బంధవిముక్తునిగ జేసెదనని చెప్పిరి. మనుజున కింతకంటె 
నధికముగ కావలసినది యేమున్నది? జనన మరణాది బంధమునుండి తప్పించుకొనుట, కర్మపాశమునుండి 
విముక్తుడగుట ఒక్కటియే అతనికి కావలసినది. అది కలుగజేసెదనని భగవానుడు ప్రతిజ్ఞచేసిరి. అయితే 
యెవరికి? అందటీకినికాదు. అందటును భగవంతుని బిడ్డలు అయియున్నప్పటికిని ఎవరు చేయిజాచి ఆతని 
నాహ్వానింతురో వారినే పట్టుకొని తన యొడిలో కూర్చుండబెట్టుకొనును. ఎవడు సమస్తవాంఛలను, కర్మలను, 
ధర్మములను వదలి తన్ను (భగవానుని, లేక ఆత్మను) ఒక్కనినే శరణుబొందునో, శరీరవాజ్మనంబులచే తననే 
ఆశ్రయించునో, అనగా దృశ్యవస్తువులను, _ దృశ్యవిషయసంబంధకర్మలను, ధర్మములను త్యజించి 
దృగ్రూపమగు _ఆత్మనొకదానినే అవలంబించునో అట్టివానిని మాత్రమే _సంసారబంధ _(పాప) 
శృంఖలములనుండి విడివడజేసి తరింపజేసెదనని శ్రీకృష్ణమూర్తి అసందిద్ధముగ చెప్పివైచిరి. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 937 


దీనినిబట్టి జీవుడు నెరవేర్చవలసినదానిని నెరవేర్చినచో భగవంతుడు తానీయవలసినదానిని ఇచ్చునని 
స్పష్టమగుచున్నది. ఈ శ్లోకమందలి మొదటిపాదము జీవుని కర్తవ్యమును సూచించును. రెండవపాదము 
భగవంతు డొసంగు ప్రతిఫలమును సూచించును. జీవుడు తానుచేయవలసినది చేయనిచో భగవంతుడు 
తానొసంగవలసినదాని నొసంగరు. జీవుడు పరమాత్మనా శ్రయించనిచో, దృశ్యపదార్థము లనుమా త్రమే 
అంటిపెట్టుకొనినచో పరమాత్మ మాత్ర మేమి చేయగలరు? ప్రకృతియందొకానొక అప్రతివాతనియమమును 
భగవాను డేర్చజచిరి. అది యేదనగా - పాపముచే దుఃఖము, పుణ్యముచే సుఖము, జ్ఞానముచే లేక 
భగవచ్చరణాగతిచే మోక్షము కలుగును. ఎవరు ఏవిధముగ నాచరించుదురో వారావిధమగు ఫలితమునే 
అనుభవించుదురు. ఇందు భగవంతుని పక్షపాతమేమియులేదు. “చేసుకొన్నవారికి చేసుకొన్నంత మహాదేవ!” 

“సర్వధర్మాన్‌ పరిత్యజ్య" - అను వాక్యమునకు మతీయొక అర్థమున్ను కలదు. “దృశ్యభావనలన్నింటిని 
వదలి దృగ్వస్తువగు ఆత్మనొకదానినే శరణుబొందుము.” అనియు చెప్పవచ్చును. ఇది ఇంకను శ్రేష్టమైన 
అర్థము. త్యాగముచే మోక్షము లభించునను శాస్త్రనిర్ణయము నిది చక్కగ పోషించుచున్నది. ఒకదానిని 
త్యజించనిదే మజియొకటి లభించదు. దయ్యమును పట్టుకొనినచో దేవుడు లభించడు. దేవుని 
పట్టుకొనవలెననిన దయ్యమును (దృశ్యరూప పిశాచమును) వదలవలెను. అనగా దృశ్యమునుగూర్చి, అనగా 
క్షేత్రమునుగుజించిన భావములను త్యజించి క్షేత్రజ్ఞుడగు పరమాత్మను శరణుబొందవలెను. 


ఈ శ్లోకమున సమస్త ధర్మములను వదలుమని చెప్పినంతమాత్రమున అధర్మము నాచరించవలెనని 
అర్థముకాదు. లేక ధర్మములను వదలి సోమరిగ నుండుమని కాదు. మహాధర్మమగు భగవచ్చరణాగతిలోనే, 
ఆత్మాశ్రయములోనే తక్కిన అవాంతర ధర్మము లన్నియు అంతర్భూతములైయుండునుగావున - “శతే 
పంచాశత్‌' (నూరులో యాభై ఇమిడియుండును అను) న్యాయము ననుసరించి అట్టి మహద్ధర్మము 
నాశ్రయించువారు చిన్న చిన్న ధర్మములను ప్రత్యేకముగ ఆచరించ నవసరములేదనియు, దాని నొక్కదానిని 
చక్కగ పాలించిన చాలుననియు చెప్పుటయే యగును. ఇచట పెద్దధర్మమున్నపుడు చిన్నధర్మమును పట్టుకొన 
నవసరములేదని చెప్పుటయేకాని, చిన్నధర్మమునందు అసలు ఏమియు సత్తువలేదనికాని, దానిని వదలి 
సోమరిగా నుండుమని కాని అర్థముకాదు. కాబట్టి పదములను జాగ్రత్తగ అన్వయించుకొనవలెను. 


“మాశుచః - “ఈ సత్యమును తెలిసికొని భగవచ్చరణాగతి యొనర్చి ఇక యేమాత్రము 
శోకింపకుము” అని శ్రీ కృష్ణమూర్తి అర్జునున కానతిచ్చిరి. దుఃఖరహితమగు శాశ్వత ఆత్మపదము, భగవంతుని 
స్థానము లభించుచున్నపుడు, ఇక శోకమున కాస్కారమే లేదు. దృశ్యము నాశ్రయించువారిని, 
నశ్వరవస్తువులను నమ్ముకొనువారిని శోకము బాధించునేకాని, శాశ్వతమగు ఆత్మను, భగవంతుని 
ఆశ్రయించువారిని కాదు. వారు నిత్యము పరమానందమునే యనుభవించుదురు. కనుకనే 
“నన్నాశ్రయించినచో ఇక నీవు దుఃఖపడవలసిన అవసరము లేదనియు, కాబట్టి శోకించవద్దు (మాశుచః)” 
అనియు అర్జునునకు శ్రీకృష్ణమూర్తి బోధించుటకు కారణము. 

“ అశోచ్యానన్వశోచస్త్వమ్‌' - అను శోకరాహిత్యబోధద్వారా గీత ప్రారంభమై “మాశుచళి అను 
శోకరాహిత్యవాక్యముతో అంతమైనదికావున గీతాలక్ష్యము శోకరాహిత్యమే యని స్పష్టపడుచున్నది. 
దుఃఖరాహిత్యము, అనందప్రాప్తి - సంసారదుఃఖశమనము, (బ్రహ్మానంద ప్రాప్తి - ఇవియే గీతాలక్ష్యములు. 
అట్టి లక్ష్యములను జీవులచే బొందింపజేయుటయే గీతయొక్క ఆశయము. 

ఈ శ్లోకమునందు అతిసులభమైన భక్తి, ప్రపత్తి, శరణాగతిమాత్రమే ముక్తికి హేతువుగ తెలుపబడుటచే 
ఇక గొప్పగొప్ప శాస్త్రములు చదువలేనివారు పాండిత్య ప్రతిభ లేనివారు, చదువురానివారు మోక్షమున్లై 
దిగులునొందవలసిన పనిలేదనియు, నిర్మల దైవభక్తియొక్కటుండిన చాలుననియు తెలియుచున్నది. 


938 గీతామకరందము [18వ అధ్యాయము 


ఈ శ్లోకము గీతయందు చాల ముఖ్యమైనదగుటచే దీనిని బాగుగ కంఠస్థము చేసి అర్థము సదా 
మననము చేయుచునుండుట ముముక్షువుల కత్యంత శ్రేయస్కరము. 


ప్రః- జీవులకు సమస్త పాపనివృత్తి, బంధవిముక్తి, దుఃఖనివృత్తి యెట్లు కలుగగలదు? 


ఉ:- సమస్త (నిత్యనైమిత్తికాది) ధర్మములను, కర్మలను లేక సమస్త దృశ్యభావనలను వదలివైచి 
భగవంతుని ( ఆత్మను) ఒక్కనినే ఆశ్రయించినచో, వారే జీవునకు మోక్షమునొసంగగలరు. 


'ప్ర:ా శోకరాహిత్యమునకు మార్గమేమి? 
ఉ:- భగవచ్చరణాగతియే, దైవాశ్రయమే. 


అ॥ భక్తిలేనివానికి, భగద్వాక్యముపై విశ్వాసములేనివానికి ఈ గీతాశాస్త్రమును ఉపదేశింపరాదని 
తెలుపుచున్నాడు - 


67. ఇదం తే నాతపస్కాయ నాభకాయ కదాచన 
న చాఇ_శుశ్రూషవే వాచ్యం న చ మాం యో౭_భ్యసూయతి. 


టీక:- తే= నీకు, (అభివాతమ్‌ = చెప్పబడిన), ఇదమ్‌ = ఈ గీతాశాస్త్రము, కదాచన = ఎప్పుడును, 
అతపస్కాయ = తపస్సు _ లేనివానికొజకు (లేక సంసారబంధమునుండి  తప్పించుకొనవలెనని 
పరితపించనివానికి), న వాచ్వమ్‌ = చెప్పదగినదికాదు, అభక్తాయ = భక్తుడు కానివాని కొటికును, న 
(వాచ్యమ్‌) = చెప్పుదగినదికాదు, అశుశ్రూషవే చ = వినుట కిచ్చలేనివానికొజికును (లేక గురుసేవ 
చేయనివానికొఅకు ), న (వాచ్యమ్‌) = చెప్పదగినదికాదు, యః = ఎవడు, మామ్‌ = నన్నుగూర్చి, 
అభ్యసూయతి = దూషించునో (లేక అసూయజెందునో) (త్వ్మ్మై) చ = అతనికొజికును, న (వాబ్యమ్‌) = 
చెప్పదగినది కాదు. 


తౌ:- నీకు బోధింపబడిన ఈగీతాశాస్త్రమును తపస్సులేనివానికిగాని, భక్తుడు కానివానికిగాని, వినుట 
కిష్టములేనివానికి గాని (లేక గురుసేవ చేయనివానికిగాని), నన్ను దూషించువానికిగాని (లేక, నాయెడల 
అసూయజెందువానికిగాని) ఎన్నడును చెప్పదగినదికాదు. 


వ్యాఖ్య:- ఈ గీతాశాస్త్రమును ఎవరికి బోధింపరాదో ఈ శ్లోకమున తెలియజేయ బడినది. ఏలయనగా 
అతిపవిత్రమైన ఈ బోధ అపాత్రునకు, అనర్హునకు ఒసంగబడుటద్వారా నిరుపయోగముకారాదు. 
అహంభావము, గర్వము హృదయమున బాగుగ తాండవించునపుడు జనులకీ బోధచేసినను వారి 
మనస్సునకెక్కదు. మురికి గుడ్డకు రంగుపట్టదు. కావున వినయవిధేయతలు, భక్తిసేవాది భావములు 
మున్నగునవి ఉన్నవారికే ఈగీతాశాస్త్రమును బోధింపవలెనుగాని తదితరులకు కాదని భగవానుడు చెప్పిరి. ఇట్టి 
అమూల్యమగుబోధ _ అనర్హులచేతిలోపడినచో  నిప్ప్రయోజనమై పోవునుగాన _ అట్టిస్థితిని ఎవరును 
కలుగజేయకుండుటకుగాను గీతాబోధ చివజ ఇట్టి హెచ్చరికచేయబడినది. తపస్సులేనివానికి, భక్తిలేనివానికి, 
(గురు) శుశ్రూష చేయనివానికి, భగవంతుని నిందించువానికి ఈ గీతాశాస్త్రమును బోధింపరాదని యిచట 
తెలుపబడినది. ఇచట తపస్సనగా పాపములను, హృదయమాలిన్యమును తపింపజేయుటయే యగును. లేక 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 939 


“ఈ సంసారబంధమునుండి ఎప్పుడు తప్పించుకొందుమా” యను తీవ్రపరితపన అనియు చెప్పవచ్చును. అట్టి 
ఉత్కటపరితపనగలవానికి పరమార్థబోధ ఏది చెప్పినను బాగుగ ఒంటపట్టును (రోగిని బెషధమువలె). ఇచట 
శుశ్రూషయనగా గురుసేవ, పెద్దలసేవ, భగవత్సేవయని చెప్పవచ్చును. లేక శ్రవణము చేయుటకు 
కుతూహలము అనియు పేర్కొనవచ్చును. “*కదాచని అని చెప్పుటవలన ఇట్టి సుగుణములు లేనివారికి ఏ 
కాలమందును గీతాశాస్త్రమునుపదేశింపరాదని భగవానుడు హెచ్చరికచేసిరి. వారెవైైనను సరియే లోకదృష్టిలో 
ఎంతటి గొప్పవారైనను సరియే. అవి కలవారికో - వారెంతటి నీచజాతి యందున్నను, విద్యావిహీనులైనను 
సరియే తప్పక ఉపదేశింపవచ్చునని భావము. అపాత్రులక్కు అనర్హులకు, అసూయాపరులక్కు 
దైవవిద్వేషులకు, నాస్తికులకు బోధింపబడినచో అధ్యాత్మవిద్య సతృ్ఫలితములను గలుగజేయజాలకుండును. 
కావున యోగ్యులకే అద్దాని నుపదేశింపవలయును. ఇచట గీతాశాస్త్ర శ్రవ్రణమునకు, పఠనపాఠనములకు 
భక్త్యాది సద్గుణముల యొక్కయే ఆవశ్యకత చెప్పబడినదిగాని, తదితతరముకాదనువిషయము బాగుగ 
గమనించగదియున్నది. 


ప్ర:- ఈ గీతాశాస్త్రమును ఎవని కుపదేశింపరాదు? 


ఉః- (1) తపస్సులేనివానికి (2) భక్తిలేనివానికి (3) శుశ్రూషచేయనివానికి (4) భగవంతుని 
నిందించువానికి - ఉపదేశింపరాదు. 


ప్ర:- దీనినిబట్టి గీత నెవరికి బోధింపవచ్చునని తేలుచున్నది? 


ఉ:- (1) తపస్సుకలవానికి (2) భక్తికలవానికి (3) శశ్రూషచేయువానికి (4) భగవంతుని 
నిందింపనివానికి బోధింపవచ్చును. 


అ॥ ఈ గీతాశాస్త్రమును శ్రద్ధగల యితరులకు బోధించువారు తనకు అత్యంత(ప్రియులని, వారుతప్పక 
తన్ను పొందగలరని భగవానుడు రెండు శ్లోకములద్వారా తెలియజేయుచున్నాడు - 
68. య ఇవముంో పరమం గుహ్యం మద్భృక్తేష్వభిధాస్యతి 

భక్తిం మయి పరాం కృత్వా మామేవెష్యత్యసంశయః. 

టీక:- యః = ఎవడు, పరమం గువ్యామ్‌ = అతిరహస్యమైన, ఇమమ = ఈ గీతాశాస్త్రమును, 
చుద్భక్తేషు = నా భక్తులకు, అభిధాస్యతి = చెప్పునో, (సః = అట్టివాడు), మయి = నాయందు, వరామ్‌ = 


శ్రేష్టమైన, భక్టిమ్‌ = భక్తిని కృత్వా = చేసి (కలిగి), అసంశయః = సంశయరహితుడై (లేక నిస్సందేహముగ), 
మామ్‌ ఏవ = నన్నే, ఏప్యతి = పొందగలడు. 


తౌ:- ఎవడు అతిరహస్యమైన గీతాశాస్త్రమును నాభక్తులకు చెప్పునో అట్టి వాడు నాయం 
దుత్తమ భక్తిగలవాడై, సంశయరహితుడై (లేక, నిస్సందేహముగ) నన్నే పొందగలడు. 


వ్యాఖ్య:- గీతా ప్రచారముయొక్క మహత్తర ఫలితమును భగవాను డిచట తెలుపుచున్నాడు. 


* ఇదం - పాఠాన్తరము. 


940 గీతామకరందము [18వ అధ్యాయము 


గీతాప్రచారము యెడల భగవానున కెంత ప్రీతియో ఈ వాక్యముల వలన వెల్లడియగుచున్నది. గీతాప్రబోధ 
ఫలితము సాక్షాన్మోక్షమే యని యిట వక్కాణింపబడినది. (మామేవైష్యతి). తన భక్తులకు గీతాశాస్త్రమును 
బోధించువారు పరాభక్తి కలవారై బ్రహ్మసాయుజ్యమును బడయుదురని యిట వచింపబడినది. దీనినిబట్టి 
ఇతరులకు ఉపకారముచేయుటయే సర్వోత్తమ భక్తి (పరా భక్షి) యగుచున్నది. ఇతరులకు 
ఉపకారముచేయుట యనగా ఆ యా రూపముతోనున్న భగవమతునకు సేవ చేయుటయే యగును. 
కావుననే యిది సామాన్యభక్తిగా గాక పరాభక్తిగా నిట వర్ణింపబడెను. అన్నిదానములకంటెను జ్ఞానదానము 
సర్వోత్తమమైనది కావున ఇతరులకు చేయుజ్ఞానదానము పరాభక్తిగ నిట వర్ణింపబడెను. *అసంశయఃి అని 
చెప్పినందువలన అట్టి గీతాప్రబోధకుడు తప్పక ముక్తినొందగలడని, సంశయరహితుడు కాగలడని 
విదితమగుచున్నది. కావున సర్వులున్ను ఇట్టి మహత్తరఫలితము నొసంగగల ఈ గీతాశాస్త్రమును తాము శ్రద్ధతో 
పఠించి దానిని ఇతరులకుకూడ బోధించుట ధర్మము. 

ప్ర:- ఈగీతాశాస్ర్ర మెట్టిది? 

ఉ:- రహస్యమైనది. 

ప్రః- దీనిని ఎవరికి బోధించవలెను? 

ఉం భగవద్భక్తులకు (క్రిందటి శ్లోకమున దెలిపిన దుర్గుణములు లేనివానికి) 

ప్ర:- అట్లు బోధించువారికి కలుగు ఫలితమేమి? 


ఉ:- వారు పరాభక్తికలవారై సంశయరహితులై భగవంతునే పొందుదురు (ముక్తులగుదురు). 
ఇవ్విషయమున సందియములేదు. 


69. న చ తస్మాన్మనుప్యేషు కళ్చిన్మే ప్రియకృత్తమః 
భవితా న చ మే తస్మా దన్యః ప్రియతరో భువి. 


టీక:- మనుష్యేషు = మనుజులలో, తస్మాత్‌ = అట్టివానికంటె, మే = నాకు, ప్రీయకృత్తమః = 
మిక్కిలి ప్రీయమునొనర్చువాడు, కళ్చ్ళిత్‌ = ఒక్కడును, న చ= లేనేలేడు, తస్మాత్‌ = అతనికంటె, మే = నాకు, 
ట్రియతరః = మిక్కిలి ఇష్టుడైనవాడు, అన్యః = ఇతరుడు, భువి = భూలోకమున, భవితా న చ = 
కలుగబోడు. 


తౌ:- మనుజులలో అట్టివానికంటె నాకు మిక్కిలి ప్రియమునొనర్చువా డెవడును లేడు. మజియు 
అతనికంటె నాకు మిక్కిలి ఇష్టుడైనవాడు ఈ భూలోకమున మజియొకడు కలుగబోడు. 


వ్యాఖ్య:- క్రిందటి శ్లోకమున్ను, ఈశ్టోకమున్ను భగవానునకు అధ్యాత్మవిద్యావ్యాప్తియెడల, గీతాతత్త్వ 
ప్రచారముయెడల ఎంతటి ప్రీతిగలదో సువ్యక్తము చేయుచున్నవి. గీతను భగద్భక్తులకు బోధించువానికంటె 
మిక్కిలి ప్రియమునొనర్చువాడు తనకు మటియొక డెవడును లేడని శ్రీకృష్ణమూర్తి వచించిరి. * ప్రియకృత్తమళి 
అని “తమి ప్రత్యయమును వాడుటచే అట్టివాడు భేగవానునకు మహాప్రియమునొనర్చువాడని 
స్పష్టమగుచున్నది. ( ప్రియకృత్‌, ప్రియకృత్తరః. ప్రియకృత్తమః) ప్రపంచములో దేవునకు ప్రియమొనర్చుటకై 
అనేక పుణ్యకార్యములను జనులు చేయుచున్నారు. కాని వారి యందజికంటెను ఈ గీతాతత్త్వప్రబోధకుడే 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 941 


అధికపుణ్యమును సంపాదించుకొనుచున్నాడు. ఏలయనిన, అక్కార్యముద్వారా యతడు సర్వేశ్వరునకు 
మహత్తరప్రియము నొనర్చుచు తత్ఫలితముగ సాక్షాత్‌ బ్రహ్మసాయుజ్యమునే పడయుచున్నాడు. అట్టివాడు 
భగవంతునకు పరమ ప్రీతిపాత్రుడు ( ప్రియతముడు) అగుచున్నాడు. భూతభవిష్యద్వర్తమానముల యందు 
అంతటి ఇష్టుడు వేజొకడు తనకెన్నడును లేడని శ్రీకృష్ణపరమాత్మ అట్టి గీతాప్రబోధకునిగూర్చి తన 
సదభిప్రాయమును _ వెల్లడించుటచూడ అట్టి _గీతాప్రచారకార్యము మహాపుణ్యప్రదమైనదని, 
భగవత్రీతికరమైనదని తెలియుచున్నది. నిజముగా జీవితములో భగవంతునకు  ప్రీతిపాత్రుడుగ 
నుండుటకంటె వేజొక గొప్ప విషయమేమున్నది? అట్టివానిజన్మ సార్థకమైనట్లే. 

జగన్నాథుడగు సర్వేశ్వరునకు ప్రియుడుగా నుండగల్లునట్టి జన్మము ధన్యము. అట్టి 
భగవత్రియత్వమే జీవితపరమావధి కావున ప్రతివారున్ను గీతాతత్త్వమును తాము చక్కగ 
అనుభూతమొనర్చుకొని, ఇతరులకున్ను దానిని బోధించవలెను. ఇవ్విధముగ తాను తరించి ఇతరులనుగూడ 
తరింపజేసి, తద్ద్వారా భగవంతునకు అతిప్రియముగా నుండగల్లు సౌభాగ్యమును నోచుకొననలెను. ఎవడు 
దేవునకు మిగుల ప్రియమగు కార్యమును జేయునో అతడు దేవునకు మిక్కిలి ఇష్టుడగును. 


గీతా ప్రబోధముయొక్క మహిమనుగూర్చి భగవాను డివ్విధముగ తెలియజేసినందు వలన ఇక 
ప్రతివారును తమతమ గ్రామములలోను తమతమ పరిసర ప్రాంతములలోను, గీతాసంఘములను స్థాపించి, 
తద్ద్వారా గీతాజ్ఞానమును ప్రజలలో లెస్సగ వ్యాపింప జేయుట ధర్మము. అట్లు చేసినచో అది భగవానునకు 
అతి ప్రియకరకార్యమై యలరును. వారున్ను సర్వేశ్వరునకు మిక్కిలి ప్రీతిపాత్రులగుదురు (గీతా ప్రచారమును 
గూర్చిన వివరముల్వై గ్రంథారంభమునగల “గీతప్రచారము' అను శీర్షికక్రింద చూడనగును). 


'ప్ర:- ఈ ప్రపంచమున భగవంతునకు మిక్కిలి ప్రియమొనర్చువాడు, భగవంతునకు మిక్కిలి ఇష్టుడు 
ఎవుడు? 

ఉ:- గీతాతత్త్వమును భగవద్భక్తులకు బోధించువాడు. 

ప్ర:- అతనికంటె మిక్కిలి ప్రియుడు భగవంతునకు వేజొకడుండునా? 

ఉ:- భూతభవిష్యద్వర్హమానములం దెవడును ఉండడు. 


అ॥ ఈ గీతాశాస్త్రము నధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞము నాచరించినట్లేయని వచించుచున్నాడు 


70. అధ్యేష్యతే చ య ఇమం ధర్మం సంవాదమావయోః 

జ్ఞానయజ్జేన తేనాహ మిష్టస్స్యామితి మే మతిః. 

టీక;- యః చ = ఎవడైతే, ధర్మ్యమ్‌ = ధర్మయుక్తమైన (లేక, ధర్మస్వరూపమేయగు), ఆవయోః = 
మనయిద్దజియొక్క, ఇమం సంవాదమ్‌ = ఈసంభాషణును (తద్రూపమైన గ్రంథమును), అధ్యేష్యతే = 
అధ్యయనమొనర్చునో, తేన = అతనిచేత జ్ఞానయజోన = జ్ఞానయజ్ఞముచే, అహమ్‌ = నేను, ఇష్టః = 
ఆరాధింపబడినవాడను, స్యామ్‌ ఇతి = అగుదునని, మే = నాయొక్క, మతిః = నిశ్చయము. 

తా:- ఎవడు ధర్మయుక్తమైన (లేక ధర్మస్వరూపమేయగు) మన యిరువురి ఈ సంభాషణమును 
అధ్యయనముచేయునో అట్టివాని జ్ఞానయజ్ఞముచేత నేనారాధింపబడినవాడ నగుదనని నానిశ్చయము. 


942 గీతామకరందము [18వ అధ్యాయము 


వ్యాఖ్య:- “ధర్మ్యమ్‌' - అని చెప్పుటవలన ఈ గీతాశాస్త్రము ధర్మమార్గమునుండి తొలగనిదనియు, 
సాక్షాత్‌ ధర్మస్వరూపమేయనియు విదితమగుచున్నది. “ధర్మక్షేత్రి - అని ధర్మశబ్దముతోనే గీత 
ప్రారంభమగుట ఈ సందర్భమున గమనింపదగియున్నది. 

“జ్ఞానయజ్జేని - ఈ గీతాగ్రంథము నధ్యయనము చేయువాడు జ్ఞానయజ్ఞముచే భగవంతుని 
పూజించినవాడగుచున్నాడని యిచట తెలుపబడినది. కావున ఈ గ్రంథము యొక్క కేవలము 
పారాయణముకూడ _ గొప్పఫలితమును గలుగజేయగలదని తెలియచున్నది. అయితే భక్తితోగూడి 
చేయవలెను. అర్థము తెలిసికొని అధ్యయనము చేసినచో ఇంకను గొప్ప మేలు చేకూరగలదు. మజియు 
గీతనంతను అధ్యయనము చేసినవాడు జ్ఞానయజ్ఞముచే తననారాధించుచున్నాడని  చెప్పుటవలన 
గీతా గ్రంథముయొక్క పరమతత్త్వము జ్ఞానమేయనియు, కర్మ భక్తి, ధ్యానాదులన్నియు ఆ జ్ఞానమందే 
పర్యవసించుచున్నవనియు అవి జ్ఞానోత్పత్తికి సహాయభూతములుగ నుండుననియు తెలియుచున్నది. అట్టు 
కానిచో గీతా గ్రంథాధ్యయనమంతయు జ్ఞానయజ్ఞమనియే యిచట యేల పేర్కొనవలెను? కావున తక్కిన కర్మ, 
భక్త్యాదులను సహాయముగ గైకొని జ్ఞానమును లెస్సగ నభ్యసించి అట్టి జ్ఞానరూపయజ్ఞముచే 
భగవత్సాక్షాత్కారము బడయవలెను. ఫల పుష్పాదులచే భగవంతుని పూజించుట సామాన్యపూజ. 
జ్ఞానయజ్ఞముచే నాతనిని పూజించుట పరాపూజ. మొదటిదానికంటె రెండవది మహోత్కృష్టమైనది. 


“మే మతిః - “ఇది నా నిశ్చయము. అని భగవానుడు చెప్పుటవలన ఈ వాక్యము పరమ 
ప్రమాణమైయున్నట్లు మనము భావించవలెను. ఏలయనగా సాక్షాత్‌ భగవానుడే “ఇది నా స్థిరనిశ్చయము” 
అని ఘంటాపథముగ నొక్కి చెప్పిరిగదా! 


ప్రం- ఈ గీతాశాస్త్రము నధ్యయనముచేసినవాడు ఏ యజ్ఞము నాచరించినవాడగును? 

ఉ:- జ్ఞానయజ్ఞమును. 

అ॥ శ్రద్ధతో ఈ గీతా గ్రంథమును వినువాడుకూడ గొప్ప పుణ్యమును బడయగలడని వచించుచున్నాడు 
71. శద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః 

సోఇ_పి ముక్తశ్ళుభాన్‌ లోకా న్రాప్నుయాత్సుణ్యకర్మణామ్‌. 

టీక:- యః నరః = ఏ మనుజుడు, శ్రద్ధావాన్‌ = శ్రద్ధగలవాడును, అననూయః చ = 
అసూయలేనివాడునునై, శృణుయాత్‌ అవి = (ఈ గీతాశాస్త్రమును) వినినప్పటికిని, సః అవి = అతడుకూడ, 


ముకః = పాపవిముక్తుడై, వుణ్యకర్మణామ్‌ = పుణ్యకార్యములను చేసినవారియొక్క, శుభాన్‌ లోకాన్‌ = 
పుణ్యలోకములను, ప్రావ్యుయాత్‌ = పొందును. 
తౌ:- ఏ మనుజుడు శ్రద్ధతోగూడినవాడును, అసూయలేనివాడునునై ఈ గీతా శాస్త్రమును వినునో, 
అట్టివాడును పాపవిముక్తుడై పుణ్యకార్యములను చేసినవారి యొక్క పుణ్యలో కములను పాందును. 
వ్యాఖ్య:- శ్రద్ధనుగూర్చి, అసూయారాహిత్యమునుగూర్చి గీతయందు పెక్కుచోట్ల చెప్పబడియున్నది. 
గ్రంథము పూర్తియగుచున్న ఈ సందర్భమున మజిల వానిని గూర్చిన ప్రస్తావనను భగవానుడు తీసికొనివచ్చిరి. 
ముముక్షువునకు ఆ సద్గుణము లెంత అవసరములో దీనివలన తెలియగలదు. శద్ధలేక ఏ కార్యముచేసినను 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 943 


అది నిరుపయోగమేయగును. అట్లే అసూయతో గూడియున్నవాడు ఏ రంగమునను వృద్ధికిరాలేడు. 
అసూయ అనునది ఒక వేరుపురుగువంటిది. అది హృదయములో ప్రవేశించినచో ఇతర 
సద్గుణములన్నిటిని, ఇతర శక్తులన్నిటిని తొలచివైచి గుల్లచేసివేయును. కావున ఆదుర్గుణము నెవరును దరికి 
చేర్చరాదు. 


ఈ ప్రకారము శ్రద్ధ, అసూయారాహిత్యము గలిగియుండువాడు గీతనువినినప్పటికిని పాపరహితుడై 
గొప్పపుణ్యలో కములను బడయగలడని యిట చెప్పబడినది. భగవానుని ఈ వాక్యములు చదువురాని 
కొందలు భక్తులకు పరమాశ్వాసమును గలుగజేయుచున్నవి. ఏలయనిన, “వారు మాకు విద్యలేదే, గీతను 
పారాయణము చేయలేమే. మాకు పుణ్య మెట్లు లభించును?' అని సంశయ గ్రస్తులై యున్నారు. అట్టివారి 
సంశయమును భగవాను డిచట తీర్చివైచిరి. చదువురాకున్నను, భక్తిశ్రద్ధలతో గుడి, అసూయాది 
దుర్గుణములులేక, ఇతరులవలన గీతను చక్కగ శ్రవ్రణముచేసినను అట్టివారు మహాపుణ్యమును 
సంపాదించుదురని భగవానుడు  తెలియజేసిరి. అధ్యాత్మతత్త్వము హృదయముతో సంబంధము 
గలిగియున్నదేకాని శిరస్సు (8210) తో కాదు. భగవానుడు నివసించు స్థానము ముఖ్యముగ హృదయమే 
అయియున్నది. మహామహాపండితులు అనేక విద్యలను కళలను సంపాదించుకొని శిరస్సును (లౌకిక ప్రజ్ఞను) 
విశాలమొనర్చుకొనినను, వారి హృదయము సంకుచితముగ నున్నచో, దయ, కరుణ, శ్రద్ధ, అనసూయ 
మొదలగు సద్గుణములు లేనిచో ఎక్కువ ప్రయోజనముండదు. కావుననే భగవాను డిచట ఒకవేళ 
చదువురాకున్నను, చక్కని గుణములు కలిగి పరులవలన గీతాదులను వినినను గొప్ప పుణ్యమును 
సంపాదించగలరని నుడువుచున్నారు. అయితే ఈశ్రద్ధాదులతో బాటు విద్యయు నుండినచో ఇంకను మంచిది. 


'ప్ర:- చదువురానివాడు ఈగీతా గ్రంథమును అధ్యయనము చేయలేడుకదా! మటి యాతడు 
తరించుట ఎట్లు? 


ఉ:- (1) శ్రద్ధగలిగి (2) అసూయలేక ఈ గీతాశాస్త్రమును ఎవరివలననైన వినినచో అట్టివాడు 
పాపరహితుడై పుణ్యాత్ములు పొందు ఉత్తమలోకములను పొందగలడు. ఈ ప్రకారముగ నతడు సద్గతి 
నొందగలడు. 

అ॥ “నా యీ బోధచే నీ యజ్ఞానము (భమ) శమించినదా?” యని శ్రీకృష్ణమూర్తి అర్జునుని 
'ప్రశ్నించుచున్నాడు - 

72. కచ్చిదేతచ్భుతం పార్థ! త్వయైకా గ్రేణ చేతసా 
a is లా, 

కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధథనజ్ఞాయ!. 

టీక:- పార= ఓ అర్జునా, ఏతల్‌= ఇది (నాచే నుపదేశింపబడిన ఈగీతాశాస్త్రము), త్వయా = నీచేత, 
ఏకాగ్రేణచేతసా = ఏకాగ్రమైన మనస్సుతో, శ్రుతం కళ్చిల్‌ = వినబడినదిగదా, ధనంజయ = ఓ అర్షునా!, తే 
= నీ యొక్క, అజ్ఞానసమ్మోహః = అజ్ఞానమువలన గలిగిన మోహము (భ్రమ), వ్రణష్టః కళ్ళిత్‌ = 
సంపూర్ణముగా నశించినదిగదా? 

తౌ:- ఓ అర్జునా! నా యీ బోధను నీవు ఏకాగ్రమనస్సుతో వింటివా? అజ్ఞానజనితమగు నీయొక్క 
భ్రమ (దానిచే) సంపూర్ణముగా నశించినదా? 


944 గీతామకరందము [18వ అధ్యాయము 


వ్యాఖ్య:- శ్రీకృష్ణపరమాత్మ తాను చెప్పదలంచిన బోధనంతను చెప్పివైచి కట్టకడకు అర్జునుని ఈ 
విధముగ ప్రశ్నించుచున్నాడు. ఈ వాక్యముచే గీతాచార్యుని బోధయంతయు పరిసమాప్తమైపోవును. “ఓ 
అర్జునా! నా యీ వాక్యములను నీవు ఏకా గ్రచిత్తుడవై వింటివా? నీ భమ నశించినదా?” అని భగవానుడు 
ప్రశ్నించిరి. రోగికి బెషధము నొసంగినపిదప ఆతని రోగము శమించినదా యని యడుగుట వైద్యుని 
కర్తవ్యమైయున్నది. భవరోగవైద్యుడగు శ్రీకృష్ణపరమాత్మయు ఆ ప్రకారమే చేసిరి. అజ్ఞానరుగ్మతచే బాధితుడగు 
అర్జునునకు గీతాశాస్త్రము అనుపమ బెషధము నొసంగి భమరూపమగు ఆతని వ్యాధి శమించినదాయని 
ప్రశ్నించుచున్నారు. 

“ఏకాగ్రేణచేతసా” - ధ్యానించునపుడుగాని, శ్రవణముచేయునపుడుగాని, విచారణ సల్పునపుడుగాని 
మనస్సు ఏకాగ్రముగ నుండవలెను. చంచలచిత్తముతో ఏదిచేసినను ప్రయోజనకరముగా నుండదు. చంచల 
జలమందు సూర్యప్రతిబింబము చక్కగా పడనట్టును, చంచలదర్పణమందు ముఖము సరిగా 
కనుపించనట్లును, చంచలమనస్సునందు ఆత్మ సరిగా ప్రతిబింబించదు. శ్రవణాదులున్ను సరిగా జరుగవు. 
మజియు అది యుద్ధకల్లోల సందర్భముగనుక అర్జునుని మనస్సు ఏమైన విక్షేపమును బొందియుండి 
ఏకాగ్రతను గోల్పోయినచో తాను గావించిన బోధయంతయు నిరుపయోగమగును. కావున భగవాను డిట్టి 
ప్రశ్నవేయుట సముచితముగనే యున్నది. ప్రతివారును తాము పారాయణము చేయునపుడుగాని, 
తత్త్వవిచారణ సలుపునపుడుగాని, ధ్యానమొనర్చునపుడుగాని మనస్సును బహిర్ముఖముగ పరుగెత్తనీయక 
ఏకాగ్రముగ నుంచుకొనవలెను. ఇదియే తుట్టతుదకు భగవానుడు కావించిన బోధ. “మనస్సును 
ఏకాగ్రపజచుకొని శవణాదులనొనర్చి, అజ్ఞానమును సమూలముగ నశింపజేసికొనుడుి అను ఈ వాక్యమే 
శ్రీకృష్ణపరమాత్మ గీతాశాస్త్రమందు గావించిన అంతిమోపదేశము. 


“ అజ్ఞానసమ్మోహఃి - మోహమునకు (భ్రమకు) కారణము అజ్ఞానము. అజ్ఞానముచే మనుజుడు 
త్రాటిని జూచి పాము అను (భ్రమలో పడిపోవును. అట్లే అజ్ఞానముచే అనిత్యవస్తువు నిత్యమను మోహములో 
జీవుడు పడిపోవును. అజ్ఞానమువలన కలిగిన అర్జునుని మోహము (తన బంధువులు చనిపోవుదురని 
దుఃఖము) శ్రీకృష్ణపరమాత్మచే నుపదేశింపబడిన జ్ఞానముచే నశించిపోయెను. అది నశించినదా, లేదా యని 
భగవాను డర్జునుని ప్రశ్నించుచున్నారు. 

“ప్రణష్టణి - బెషధము శక్తివంతమైనది యగుచో రోగము సంపూర్తిగ నయమైపోవును. శ్రీకృష్ణుని 
అనుపమజ్ఞాన భేషజముచే అర్జునుని భవరోగము సంపూర్తిగ వినాశమొందినది. తాను ప్రయోగించిన 
బెషధముయొక్క ప్రభావమెట్టిదో తెలియును. గనుకనే భగవానుడు ధైెర్యముగ “నీ రోగము శమించినదా?” 
అని యడుగగల్లిరి. “నష్ట యని యడుగక “ప్రణష్టః యని యడుగుటచే “నీ ఆజ్ఞానవ్యాధి సంపూర్తిగ 
నశించినదా?' అని భగవానుడు 'ప్రశ్నించినవారైరి. 

“ధనంజయి - “ఓ అర్జునా! పూర్వము రాజసూయయాగమున నీవు ధనాదుల నెట్టు జయించి 
తెచ్చితివో, అట్లే యిపుడును నీమాయాసమ్మోహమును, అజ్ఞానమును జయించి కీర్తి వహించుము.” అని 
హెచ్చరించుటకు కాబోలు ఈ *ధనంజయి పదమును భగవాను డిచట ప్రయోగించిరి. 


ప్రః- శ్రవణాదు లే ప్రకారము గావించవలెను? 


ఉ:- ఏకాగ్రమనస్సుతో. 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 945 


అ॥ భగవానుని యా ప్రశ్నకు అర్జునుడు సమాధాన మొసంగుచున్నాడు - 

అర్జున ఉవాచ - 

73. నష్టోమోహఃస్కృతి ర్లబ్బా త్వత్రసాదాన్మయాఇ_చ్యుత! 
స్థితోఇ-_స్మి గతసన్హేహః కరిష్యే వచనం తవ. 
థ (3 

అర్జున ఉవాచ = అర్జునుడు చెప్పెను. 


టీక:- అచ్యుత = ఓ కృష్ణా త్వత్రసాదాత్‌ = నీ యనుగ్రహమువలన, మోవాః = నా యజ్ఞానము, 
నష్టః= నశించినది, మయా = నాచేత, స్మృతిః = జ్ఞానము ( ఆత్మస్మృతి), లబ్బా = పొందబడెను, గతసందేవః 
సంశయరహితుడనై, స్థితః అన్మీ = ఉన్నాను, తవ = నీ యొక్క, వచనమ్‌ = వాక్యమును (ఆజ్ఞను) కరిష్యే 
= నెరవేర్చెదను. 


తా:- అర్జునుడు చెప్పెను - ఓ కృష్ణా! మీ యను గ్రహమువలన నాయజ్ఞానము నశించినది. జ్ఞానము 
(ఆత్మస్మృతి) కలిగినది. సంశయములు తొలగినవి. ఇక మీయాజ్ఞను నెరవేర్చెదను. 

వ్యాఖ్య:- శ్రీకృష్ణమూర్తి “నీ అజ్ఞానము నశించినదా?' అని ప్రశ్నింప అర్జును డందులకు చక్కని 
సమాధానమును జెప్పెను. “నా అజ్ఞానము (మోహము) అంతరించినది అని యాతడు విస్పష్టముగ 
చెప్పివైచెను. అర్జునుడు దేహభ్రాంతితో గూడియున్నవాడై, కర్తవ్యాకర్తవ్యములను  విస్మరించియున్న 
సందర్భమున. శ్రీకృష్ణమూర్తి యాతనికి యథార్థతత్త్వము నుపదేశించిరి. (రోగికి జెషథము నాసంగిన 
చందమున). ఇచట వైద్యుడు గొప్పవాడు. బెషధము గొప్పది. ఇక రోగ మెంత తీవ్రమైనప్పటికిని ఏమి? 
గీతామృతమును గ్రోలిన అర్జునునకు మోహ మంతరించినది. అజ్ఞానమను కైపు తొలగినది. ఈ విషయమును 
“నష్టోమోహణి అను వాక్యముచే అర్జునుడు తానే ఒప్పుకొనెను. బెషధమునకు సద్యఃఫలితము కలిగినది. 
బోధితునియందు తత్సణఫలితమును సాధింపగల్గుట యనునది బోధకునియొక్కయు, బోధయొక్కయు 
మహిమను చాటుచున్నది. కాబట్టి శ్రీకృష్ణపరమాత్మ యెంతటి శక్తిశాలియో, గీతాజ్ఞాన మెంతపటుతరమైనదో 
దీనిచే స్పష్టమగుచున్నది. 

అధ్యాత్మజ్ఞానము అనుభవవిద్య. అది “వాచా” జ్ఞానముతో పూర్తియగునది కాదు. ప్రతివారును దానిని 
ఆచరణలోపెట్టి అనుభవములో చూచుకొనవచ్చును. శాస్త్రాదులందు తెలిపినది, మహాత్ములగు బుషులు 
బోధించినది కపోలకల్పితము కాదని అపుడు తేలిపోవును. అర్జునుడు శ్రీకృష్ణుని బోధను, సిద్ధాంతమును తన 
యుపాధియందు పరీక్షించుకొని చూచెను. సిద్ధాంతము సరియైనదేయని వెంటనే బుజువుచేసెను. ఆ 
సత్యమునే ఈ శ్లోకముద్వారా అర్జునుడు లోకమునకు వెల్లడించుచున్నాడు. “ఓ జనులారా! మందుతిని 
చూచితని తత్సణఫలితము కలిగినది. కావున ఓ సంసార వ్యాధిపీడితులారా! మీరందణున్ను నిరాటంకముగ, 
నిస్సంకోచముగ దీనిని సేవింపుడు. నాకువలె మీకును తప్పక భవరోగము శమింపగలదు. అని యాతడు 
లోకమునకు చాటుచున్నాడు. మజియు ఆకలితీరినందులకు గుటుతు శ్రేపు వచ్చుటయే. అట్లే 
గీతామృతమును తనివితీర గ్రోలగా అర్జునునకు కడుపునిండుటచే త్రేపువచ్చెను. ఈ శ్లోకమే ఆ ్రేపు, 
“నాయాకలి తీరినది నాదాహము శమించినది. సంతృప్తుడనైతిని” అని అర్జునుడు పలికెను. కావున ఇక 
జనులకు గీతా ప్రభావముపై నమ్మకము బాగుగ కుదురగలదు. ఏలయనిన, దానిని సేవించిన అర్జునునకు 
ప్రత్యక్షముగ సత్ఫలితము కలిగినది. కావున తక్కినవారికిన్ని తప్పక కలుగగలదు. 


946 గీతామకరందము [18వ అధ్యాయము 


“స్కృతిర్లబ్ధా - మజచిపోయినదానిని జ్ఞాపకమునకు తెచ్చుకొనుటయే స్మృతి స్మరణ యనబడును. 
అర్జునుడు తన వాస్తవస్వరూపమగు ఆత్మను మరచి దేహభ్రాంతి కలిగియుండెను. ఇపుడు భగవానుని 
బోధలచే నాతనికి తిరిగి తనయొక్క ఆత్మస్వరూప జ్ఞానము కలిగినది. తాను దేహముకాదనియు, 
దేహాతీతమగు సచ్చిదానందాత్మయనియు భావము తిరిగి జ్ఞప్తికివచ్చినది. “స్మృతికి అని చెప్పుటవలన ఈ 
ఆత్మస్వరూపము ప్రతివానిచేతను జ్రొత్తగ పొందబడునదికాదనియు, అనాదినుండి యాతనికి స్వతస్సిద్దము గనే 
యుండియున్నదనియు, దానిని యాతడు మరచిపోయెననియు, తిరిగి ఆప్తుని వాక్యముచే నిపుడు జ్ఞాపకము 
చేసికొనవలసి యున్నదనియు స్పష్టమగుచున్నది. 


ఆత్మా తు సతతం ప్రాప్తో హ్యప్రాప్తవదవిద్యయా 
తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా (ఆత్మబోధ - శ్రీశంకరాచార్యులవారు) 


“ఆత్మ ఎల్లప్పుడు పొందబడియేయున్నది. పొందబడనట్లు అవిద్యచే గోచరించుచున్నది. ఆ అవిద్య 
తొలగిపోవునపుడు మజిచిన స్వకంఠాభరణమునువలె తిరిగి పొందునట్లు గోచరించును - అని 
శ్రీశంకరభగవత్పాదులు తెలిపినట్లు ఆత్మ సర్వజీవులకును స్వతస్సిద్దముగ ఉండియేయున్నది. కాని 
మటువబడినది. గురువాక్యముచే తిరిగి ఇపుడు జ్ఞాపకము చేసికొనవలసియున్నది. అదియే “స్మృతి.” 
దీనినిబట్టి సర్వజీవులును నాశరహిత ఆత్మస్వరూపులే యనియు అవిద్యాప్రభావమున ఆ సంగతిని 
మటిచిపోయి తాను దేహేంద్రియాదులని తలంచి వ్యర్థముగ దుఃఖించుచున్నారనియు తేలుచున్నది. కావున 
అనుభవజ్ఞులగు మహనీయుల బోధచేతను, గీతాశాస్త్రవిచారణచేతను ఆ మజచిపోయిన నిజరూపమును 
ప్రతివారును అర్జునునివలె తిరిగి జ్ఞప్తికితెచ్చుకొని నిజమహిమను గుర్తెటిగి శోకవిముక్తులు కావలసియున్నారు. 


“త్వత్రసాదాత్‌' - సద్గురువులయొక్క అనుగ్రహమునకు అధ్యాత్మరంగమున గొప్పస్థానము కలదు. 
శిష్యుడు స్వాత్మోన్నత్తికై, తానెంతగా ప్రయత్నించినప్పటికిని సర్వేశ్వరునియొక్కయు, సద్గురునియొక్కయు 
కృపలేనిచో ఈ మాయను దాటుట కష్టసాధ్యము. కనుకనే భగవంతుని గూర్చిన పూజాజపధ్యానాదులను 
గావించుట, సద్గురుని త్రికరణశుద్ధముగ సేవించుట ముముక్షువునకు విధిగా ఏర్పటుపబడినవి. మహాత్ముల 
యనుగ్రహమువలన మాయాబంధము సడలిపోవును. కనుకనే మన పూర్వీకులు తామెంత గొప్పవారైనను 
ఒకానొక గురువును ఆశ్రయించి, సేవించి, అదేవిధమున భగవంతుని పూజించి, అర్చించి తరించిపోయిరి. 
ఇచటగూడ అర్జునుడు తనకు అజ్ఞానము నశించుట గురువగు శ్రీకృష్ణునియొక్క అనుగ్రహమువలననే యని 
విస్పష్టముగ పేర్కొనెను. 

“అచ్యుత” - తన భక్తులను సంసారమునందు చ్యుతులు కాకుండ తప్పించువాడు గనుక శ్రీకృష్ణునకు 
అచ్యుతుడను పేరు వచ్చెను. ఈ పద మిచట చాల సమయోచితముగ నున్నది. ఏలయనిన తనభక్తుడగు 
అర్జునుని సంసారకూపమున (అజ్ఞానమందు) జారిపోకుండ భగవంతుడు రక్షించి తన “అచ్యుత” నామమును 
సార్థకము చేసికొనిరి. అర్జునుడు చ్యుతుడు కాలేదనుటకు గుజుతు ఈ శ్లోకమునం దాతడు పలికిన పలుకులే 
యగును. 


“గతసందేహఃి -  అజ్ఞానకాలములో సందేహపరంపరలు మనుజుని పీడించును. కాని 
ఆత్మతత్త్యముయొక్క, జగల్భ్సితియొక్క ప్రత్యక్షానుభూతిని బడసినపు డిక అట్టి సంశయములకు 
తావేయుండదు. 


60 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 947 


భిద్యతే హృదయ గ్రన్థిశ్ళిద్యన్తే సర్వసంశయాః 
లీ వ కే అ 

క్షీయన్తే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే. 

అను ఉపనిషద్వాక్య మీ సత్యమునే బుజువుచేయుచున్నది. 

“కరిష్యే వచనం తవ” - రోగికి ఆరోగ్యము కలిగినదానికి గుజుతు లేచి చక్కగ నడవగల్లుట ఎట్లగునో 
అట్లే ఆత్మజ్ఞానమును పొందినదానికి గుజుతు దేహభ్రాంతి తొలగి కర్తవ్యమును పాలించుటయే యగును. 
అట్లే అర్జునునకు అజ్ఞానము శమించుటబట్టి “మీరు చెప్పినట్లు చేసెదను” అని శ్రీకృష్ణపరమాత్మతో పలికి 
కర్తవ్యోన్ముఖుడు కాగల్గెను. 

మజీయు లోకములో నొక శిష్టాచారము కలదు. శిష్యుడు ఎంత పైస్థితికి పోయినప్పటికిని గురుభక్తిని, 
గురువాక్యపాలనమును వదలరాదు. అట్లే అర్జునుడు తనకు జ్ఞానోదయమైనప్పటికిని గుర్వాజ్ఞాపాలనమును 
వదలలేదు. గురుభక్తికి ఇదియొక ప్రబల నిదర్శనము. అర్జునుడు జ్ఞానమును బడసి జీవితలక్ష్యము 
నెరవేర్చుకొని కృతకృత్యుడయ్యెను. ఇక నాతనికి చేయవలసినదేమియు ఈ ప్రపంచమునలేదు. అయినను 
“కరిష్యే వచనం తవ” - మీరు చెప్పినట్లాచరించెదను అని భక్తితో వచించెను. అర్జునుని ఈ యాదర్శమును 
ముముక్షువు లెల్లరు సదాజ్ఞాపకమునందుంచుకొని, గురుభక్తిని దైవభక్తిని, _శాస్త్రవిశ్వాసమును 
ఏకాలమందును విడనాడక యుండవలెను. 

ప్రః- శ్రీకృష్ణునిబోధచే అర్జునున కెట్టి సత్ఫలితములు కలిగినవి? 


ఉ:- ఆతనికి (1) అజ్ఞానము తొలగినది (2) ఆత్మస్కృతి గలిగినది (3) సంశయములు పటాపంచలైనవి 
(4) అతడు కర్తవ్యపరాయణుడు కాగల్లెను. 


ప్రః- జీవునకు అజ్ఞానాదు లెట్లు తొలగగలవు? 
ఉ:- మహాత్ములగు సద్గురువుల బోధలచేతను, వారి యనుగ్రహముచేతను తొలగగలవు. 
(త్వత్రసాదాత్‌) 
అ॥ గీతాబోధయంతయు వినినపిదప సంజయుడు తనకు కలిగిన ఆనందానుభవమును ఐదు 
శ్లోకములద్వారా ధృతరాష్టునకు వ్యక్తముచేయుచున్నాడు - 
సంజయ ఉవాచ - 
74. ఇత్యహం వాసుదేవస్య పార్ధస్య చ మహాత్మనః 
సంవాదమిమమశ్రౌష మద్భుతం రోమహర్షణమ్‌. 
సంజయ ఉవాచ = సంజయుడు చెప్పెను - 
టీక:- ఇతి= ఈ ప్రకారముగా, అహమ్‌ = నేను, వాసుదేవస్య = శ్రీకృష్ణునియొక్కయు, మవోత్మనః 
= మహాత్ముడగు (మహాబుద్ధిశాలియగు), పార్టస్య భ = అర్జునునియొక్కయు, ఇమమ్‌ = ఈ, అద్భుతమ్‌ = 


ఆశ్చర్యకరమైనదియు, రోమహర్షణమ్‌ = పులకాంకురమును (గగుర్చాటును) గలుగుజేయునదియునగు, 
సంవాదమ్‌ = సంభాషణమును, అశ్రౌషమ్‌ = వింటిని. 


948 గీతామకరందము [18వ అధ్యాయము 


తౌ:- సంజయుడు చెప్పెను - ఓ ధృతరాష్ట్రమహారాజా! ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణునియొక్కయు, 
మహాత్ముడగు అర్జునునియొక్కయు ఆశ్చర్యకరమైనట్టి యు, పులకాంకురమును గలుగజేయునదియునగు 
ఈ సంభాషణమును వింటిని. 


వ్యాఖ్య:- శ్రీకృష్ణపరమాత్మ కావించిన గీతాబోధయంతయు వ్యాసుల యనుగ్రహముచే వినగల్గిన 
సంజయుడు, తచ్భవణానంతరము అపూర్వమగు తన ఆనందాతిశయమును ధృతరాష్రున 
కెజీగించుచున్నాడు - 

“పార్థస్య చ మహాత్మనః - ఇంతదనుక మోహ గ్రస్తుడై, (భాంతియుక్తుడై, అల్పాత్ముడుగనున్నట్టి 
అర్జునుడు భగవానుని దివ్యబోధలచే “మహాత్ముడు' గ మారిపోయెను. అర్జునునివలెనే ప్రతివారునుగూడ 
శ్రీకృష్ణుని బోధామృతమును చక్కగ పానముచేసి సంసారబంధవిచ్చిత్తిని మాయామోహవినాశమును 
గావించుకొని “మహాత్ముల” పజిగ వలెను. “మహాత్మా అనునది ఒక బిరుదు. ప్రయత్నముచే దాని 
నెవైైనను సంపాదించుకొనవచ్చును. గీతయొక్క ముఖ్యోద్దేశ్యము, లక్ష్యము అల్పాత్ములను మహాత్ములుగ 
జేయుటయే యగును. మందబుద్దులను బుద్ధిమంతులుగ మార్చుటయే యగును. అజ్ఞానిని జ్ఞానిగ 
నొనర్చుటయే యగును. 

“అద్భుతం రోమహర్షణమ్‌” - శ్రీకృష్ణార్ణున సంవాదరూపమగు ఈ గీతాశాస్త్రము అత్యాశ్చర్యకరమైనది. 
ఏలయనిన స్పర్శవేది ఇనుమును బంగారుగ జేయునట్లు ఈ శాస్త్రము మాయామోహితుని మాయావిముక్తునిగ 
జేయగల్లుచున్నది. ఏడ్చుచున్నవానిని నవ్వించుచున్నది. ఇట్టి అమోఘదైవీశక్తి దీనియందు కలదు. మజియు 
దీనిని చదివిన, వినిన వ్యక్తి ఆనందముతో తన్మయుడైపోవును. ఇక్కారణముననే దీనిని సంజయుడు 
“అద్భుతమనియు” “రోమహర్షణి మనియు వర్ణించిచెప్పెను. ఇట్టి అపూర్వమహిమ ఈ గీతాశాస్త్రమునం 
దుండుటవలననే ఇయ్యది జగద్విఖ్యాతమై సర్వజనసమాదరణీయమై, ముముక్షువులకు కల్పతరువై 
యొప్పుచున్నది. 


ప్ర;- ఈ కృష్ణార్ణునసంవాద మెట్టిదె యున్నది? 

ఉ:- (1) అద్భుతమైనది (2) పులకాంకురమును (గగుర్పాటును) గలుగజేయునది. 

అ॥ శ్రీ వేదవ్యాసుల యనుగ్రహముచే తా నీసంభాషణను వినగల్గితినని సంజయుడు చెప్పుచున్నాడు 
75. వ్యాసప్రసాదాచ్భుతవా నేతద్గుహ్యతమంో పరమ్‌ 

యోగం యోగేశ్వరాత్మృష్ట్ణా త్సాకాత్సథయతస్స యమ్‌. 


టీకః- వ్యాన ప్రసాదాత్‌ = శ్రీ వేదవ్యాసమహర్షియొక్క అను గ్రహమువలన, అవామ్‌ = నేను, గువ్యామ్‌ 
= రహస్యమైనదియు, పరమ్‌ = శ్రేష్టమైనదియు నగు, ఏతత్‌ యోగమ్‌ = ఈ యోగశాస్త్రమును, స్వయమ్‌ = 
స్వయముగనే, కథయతః = అర్జునునకు చెప్పుచున్న, యోగేశ్వరాల్‌ = యోగేశ్వరుడగు, కృష్ణాల్‌ = 
శ్రీకృష్ణునివలన, సాక్షాత్‌ = ప్రత్యక్షముగా, (శ్రుతవాన్‌ = వింటిని. 


* మహం - పాఠాన్తరము. 


61 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 949 


తా:- శ్రీ వేదవ్యాసమహర్షియొక్క అనుగ్రహమువలన, నేను అతిరహస్యమైనదియు, మిగుల 
శ్రేష్టమైెనదియు నగు ఈ యోగశాస్త్రమును స్వయముగనే అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడగు 
శ్రీకృష్ణునివలన ప్రత్యక్షముగా (నేరులో) వింటిని. 

వ్యాఖ్య:- ఈగీతాశాస్త్రమునుగూర్చి “యోగమ్‌” అని యిచట చెప్పబడినది. యోగమనగా కలుపునది. 
జీవుని పరమాత్మతో నైక్యపజిచునది యని అర్థము. ఈ గీతోపదేశము అట్టిదే కావున నిది యోగమనబడినది. 
మజియు. నిది పరమరహస్యమైనదనియు, సర్వోత్కృష్టమైనదనియు, నిట చెప్పబడినది. కావున 
ముముక్షువులకు అవశ్యము ఉపాధేయమై యొప్పుచున్నది. 

“యోగేశ్వరాత్‌ - యోగమునకు ప్రభువు యోగేశ్వరుడు. యోగమును గుజించి సంపూర్ణముగ 
నెజిగినవాడు శ్రీకృష్ణపరమాత్మ. కాబట్టి అట్టిమహనీయుడు ఉపదేశించిన ఈ గీతారూపయోగశాస్త్రమునందు 
జనుల కెంతటి విశ్వసముండవలెనో యోచించుకొనవచ్చును. 

“సాక్షాత్‌” - శ్రీవ్యాసుల యనుగ్రహముచేత గీతాశాస్త్రమును ప్రత్యక్షముగ తాను వినగల్గితినని 
సంజయుడు చెప్పుచున్నాడు. శ్రీవ్యాసమహర్షి సంజయునకు దూరశ్రవణ, దూరదర్శనశక్తి నొసంగినందువలన 
రణరంగమున జరిగిన ఈ సంవాదమును ఇంటియొద్దనుండియే యాతడు వినగల్లెను. చూడగల్లెను. కావున 
సంజయుడు ధృతరాషునకు వచించినది ప్రత్యక్షప్రమాణమే అయియున్నది. అనగా సాక్షాత్‌ భగవానుని 
ముఖతః గీతాబోధ ఏ ప్రకారము వెలువడెనో దానిని ఉన్నది ఉన్నట్టుగ నాతడు చెప్పగల్లెనని భావము. ఈ 
ప్రకారముగ సంజయుడు చెప్పినది సాక్షాత్‌ భగవత్రోక్తములైన వాక్యములే యగుటబట్టి గీతా గ్రంథముపై 
సర్వులకును పరమవిశ్వాసముండవలయును. 

“స్వయమ్‌” - అని చెప్పుటవలన భగవానుడు స్వయముగ బోధించిన యుపదేశమగుటచే దీనికి 
అపరిమితమైన విలువ కలదు. 


ప్ర;- గీతారూపమగు ఈ యోగశాస్త్ర మెట్టిది? 
ఊ:- (1) అతిరహస్యమైనది (2) పరమోత్కృష్టమైనది (3) భగవానుడు స్వయముగ బోధించినది. 
ప్రః- ఈ గీతాశాస్త్రమును సంజయుడు నేరులో ఎట్టు వినగల్గెను? 


ఉ:- శ్రీ వ్యాసమహర్షియొక్క అనుగ్రహముచే (దూరశ్రవణ, దూరదర్శనశక్తి లభింప, దానిచే) 
వినగల్లెను. 


అ॥ భగవానుని యా దివ్యబోధలను స్మరించి స్మరించి మహదానందము నొందుచున్నానని 
సంజయుడు పలుకుచున్నాడు - 


76. రాజన్సంస్కృత్య సంస్కృత్య సంవాదమిమమద్భుతమ్‌ 
కేశవారునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. 


టీకః- రాజన్‌ = ఓ ధృతరాష్ట్రమహారాజా! అద్భుతమ్‌ = ఆశ్చర్యకరమైనదియు, వుణ్యమ్‌ = 


950 గీతామకరందము [18వ అధ్యాయము 


పావనమైనదియు (లేక పుణ్యదాయకమైనదియు) నగు, కేళవార్డునయో: = కృష్ణార్ణునులయొక్క, ఇమం 
సంవాదమ్‌ = ఈ సంభాషణమును, సంన్మృత్య సంన్మృత్య = తలంచి తలంచి, ముహవూర్మువు: చ= 
మాటిమాటికిని, హృష్యామి = ఆనందించుచున్నాను. 


= ఓ ధృతరాష్ట్రమహారాజా! ఆశ్చర్యకరమైనదియు, పావనమైనదియు (లేక 
పుణ్యదాయకమైనదియు) నగు కృష్ణార్ణునులయొక్క ఈ సంభాషణమును తలంచి తలంచి మాటిమాటికి 
ఆనందమును బొందుచున్నాను. 


వ్యాఖ్య:- సంజయుడు గీతాసంస్మరణజనిత మహదానందమును వ్యక్తమొనర్చుచున్నాడు. 


“సంస్కృత్య సంస్మృత్యి - “సంస్కృత్య” అని చెప్పుటలోను, సంస్కృత్య అని ఒక పర్యాయము చెప్పక, 
రెండు పర్యాయములు చెప్పుటలోను వోషము కలదు. వివినబోధను లెస్సగస్మరించుటయే సంస్మరణము. 
మజీయు ఆ పదమును రెండుసార్లు చెప్పుటచే అద్దానిని మఅల మఅల లెస్సగా స్మరించవలెనని భావము. 
సంజయుడు ఆప్రకారమే చేసెను. అనగా భగవత్రోక్తమగు ఈగీతాజ్ఞానమును వినుటమా త్రముతో తృప్తిపడక, 
దానిని మజల మజల స్మరింపదొడగెను. అనగా తీవ్రముగ మననముచేసెను. అట్లు మననము 
చేయుటవలననే దాని యర్థము చక్కగ హృదయమున ప్రవేశించును. (1) శ్రవణము (2) మననము (3) 
నిదిధ్యాసనము - అని మూడు పద్ధతులు శాస్త్రమునందు చెప్పబడినవి. సంజయుడు మొదట గీతాబోధను 
శ్రవణము చేసెను. ఆ పిదప మనననిదిధ్యాసనములను గావించి తత్ఫలితముగ పరమానందమును 
బొందగల్లెను. 


“పుణ్యమ్‌” అని చెప్పుటవలన కృష్ణార్ణునసంవాదరూపమగు ఈగీతాశాస్త్రము మహాపుణ్యప్రదమైనదియు, 
అతిపావనమైనదియు నని భావము. సాక్షాత్‌ మోక్షమునే కలుగజేయు పవిత్రవస్తువు కనుకనే దీనిని “పుణ్యమ్‌” 
అని చెప్పిరి. అనగా ఈగీతా శాస్త్రము మూర్తీభవించిన పుణ్యమే యనియు, పాపక్షయకరమనియు భావము. 


“హృష్యామి చ ముహుర్ముహు? - స్వస్వరూపసాక్షాత్కారసమయమున, లేక భగవదైక్యము 
నాందుసమయ మున జీవుడు దుఃఖరాహిత్యమును, అతిహర్షమును బొందును. ఆనందమును మాటిమాటికి 
అనుభవిం చును. దుఃఖమయమగు ఈ సంసారమున మనుజునకు కావలసినది ఆనందమే (హర్షమే) కదా! 
దుఃఖరాహిత్యమేకదా! అట్టిది ఈ గీతాశాస్త్రముద్వారా జీవునకు లభించుచున్నది. దుఃఖమగ్నుడగు జీవునకు 
అనంతానందము దీనిద్వారా సంప్రాప్తించుచున్నది. అర్జునుడే యిందులకు దృష్టాంతము. మొదట 
(“విషీదన్తంి అనునట్లు) పరమశోకాకులుడైయున్న అర్జునుడు గీతాశాస్త్ర శ్రవణముచే, మననముచే 
(“నష్టోమోహఃి అనునట్లు) మోహరహితుడై ఆనందపరవశుడై కర్తవ్యనిర్వహణము నిమిత్తము రణరంగమున 
దుమికెను. అట్లే సంజయుడు గీతాశ్రవణమననములచే మాటిమాటికి పరమానందము నొందుచుండెను. 
(హృష్యామి చ ముహుర్ముహుః). ఈ ప్రకారముగ గీతాశ్రవణముచే ఇరువురును వెంటవెంటనే పరమానందము 
నాందగల్లిరి. కాబట్టి ఆనందము నపేక్షించు ప్రతిమానవుడును, దుఃఖము నంతమొందించగోరు ప్రతివ్యక్తియు 
ఈగీతాశాస్త్రమును తప్పకచదివి, అద్దాని మనన నిదిధ్యాసనములను గావింప వలెను. దుఃఖాకులురగు 
ప్రాణుల కీశాస్త్రము సంజీవివంటిదై యున్నది. వెయ్యేల, సమస్తజీవులకు ఆనందము నొసంగునదైయున్నది. 
సంజయుని పైవాక్యములే ఇందులకు తార్కాణము. 


కా జే యే 
ప్ర;- కృష్ణార్జున సంవాదరూపమగు ఈ గీతాశాస్త్ర మెట్టిది? 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 951 


ఉ:-- (1) మహాపుణ్యప్రదమైనది - అతిపావనమైనది (2) అద్భుతమైనది - మహదాశ్చర్య జనకమైనది. 
ప్ర:- అట్టి గీతాశాస్త్రమును వినిన పిదప యేమి చేయవలెను? 

ఊ:- ఆ వినిన యర్ధమును మాటిమాటికి మననము చేయవలెను. నిదిధ్యాసనము గావింపవలెను. 
'ప్రః- అట్లు చేసినందువలన ఎమి ఫలితముచేకూరును? 


ఉ:- జీవుడు దుఃఖరహితుడై, అతిహర్షమును, ఆత్మానందమును బొందును. మాటిమాటికి 
సంతోషార్ణవమున ఓలలాడుచుండును. సంజయుడే ఇందులకు దృష్టాంతము. 


అ॥ భగవానుని విశ్వరూపమును తలంచుకొని తలంచుకొని పరమాశ్చర్యము నొందుచున్నానని 
సంజయుడు చెప్పుచున్నాడు - 


77. తచ్చ సంస్కృత్య సంస్కృత్య రూపమత్యద్భుతం హరేః 
విస్మయో మే మహాన్‌ రాజన్‌! హృష్యామి చ పునః పునః. 


టీక:- రాజన్‌ = ఓ ధృతరాష్ట్రమహారాజా!, హరేః = శ్రీకృష్ణమూర్తియొక్క, అత్యద్భుతమ్‌ = మిక్కి 
ఆశ్చర్యకరమైన, తత్‌ చ రూపమ్‌ = ఆ విశ్వరూపమును, సంస్మృత్య సంస్కృ త్య = తలంచి తలంచి, మే = 
నాకు, మహాన్‌ = -అధికమగు, విన్మయః = ఆశ్చర్యము, (భవతి = కలుగుచున్నది), పునః వునః చ = 
మాటిమాటికిని హృష్యామి = సంతోషించుచున్నాను. 


తా:- ఓ ధృతరాష్ట్రమహారాజా! శ్రీకృష్ణమూర్తియొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును 
తలంచి తలంచి నాకు మహాదాశ్చర్యము కలుగుచున్నది. మజీయు (దానిని తలంచుకొని) మాటిమాటికిని 
సంతోషమును బొందుచున్నాను. 


వ్యాఖ్య:- క్రిందటి శ్లోకమును భగవానుని బోధవలన కలుగు ఆనందము తెలుపబడినది. 
ఈక్లోకమున భగవానుని విశ్వరూపమును తలంచుకొనినపుడు, భావించినపుడు కలుగు దివ్యానుభూతి, 
పరమానందము వ్యక్తము చేయ బడుచున్నది. 


“హృష్యామి చ పునః పునకి - సంజయుడు భగవానుని బోధను, రూపమును తలంచుకొని ఆనందము 
పట్టలేకున్నాడు. అతనికికలిగిన ఆశ్చర్యమునకున్ను అంతులేకున్నది. ప్రతివాడును ఈ దశను అనగా 
“అతిహర్షి దశను ఎప్పట్సికైనను (జ్ఞాన ప్రాప్తిచే) పొందవలసియేయున్నాడు. నశ్వర ప్రపంచభావనను వీడి 
శాశ్వత భగవత్స్వరూపమును చింతించునపుడు కొందజు ఆనందముపట్టలేక చిందులుద్రొక్కుదురు. 
కొందటు యెలుగెత్తి గానముచేయుదురు (సామగానమువలె). కొందజు ఆనందపారవశ్యముచే 
నృత్యముచేయుదురు. ఇవియన్నియు అతిహర్షమునకు చిహ్నములు. సంజయునకు గీతా శ్రవణానంతరము, 
విశ్వరూపసందర్శనానంతరము తన్మననాదులచే అట్టి మహదానందమే కలిగినది. ఆ విషయమునే యతడీ 
రెండు శ్లోకములద్వారా ధృతరాష్రునకు వ్యక్తపజచెను. 


'ప్రః- భగవానుని విశ్వరూప మెట్టిది? 


952 గీతామకరందము [18వ అధ్యాయము 


ఉ:- అత్యద్భుతమైనది. 
ప్రః- దానిని తలంచుకొనినపుడు సంజయున కెట్టి యనుభవము గలుగుచుండెను? 
ఉ:- (1) మహదాశ్చర్యము (2) పరమానందము గలుగుచుండెను. 


అ॥ శ్రీకృష్ణార్ణునులుండుచోట విజయము, ఐశ్వర్యము మున్నగు శుభలక్షణములు 
వెలయుచుండునని సంజయుడు పలుకుచున్నాడు - 


78. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్గో ధనుర్ధరః 
తత్ర శ్రీర్విజయో భూతి ర్రువా నీతిర్మతిర్మమ. 


టీక:- యథ = ఎచట, యోగేశ్వరః = యోగేశ్వరుడగు, (యోగమునకు ప్రభువగు), కృష్ణః = 
శ్రీకృష్ణుడు, (తిష్టతి = ఉండునో), యత్ర = ఎచట, ధనుర్ణరః = ధనస్సును చేబట్టిన, పార్లః = అర్జునుడు 
(తిష్టతి = ఉండునో), తత్ర = అచట, శ్రీః = లక్ష్మియు (సంపదయు), విజయః = విజయమున్ను, భూతిః 
= ఐశ్వర్యమున్ను, ధ్రువా = దృఢమైన, నీతిః = నీతియు, (సన్లిఇతి = కలవని) మమ = నాయొక్క, మతిః 
= అభిప్రాయము. 


తా:- ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట 
సంపదయు, విజయమున్ను ఐశ్వర్యమున్ను, దృఢమగు నీతియు ఉండునని నా యభిప్రాయము. 


వ్యాఖ్య:- గీతాగ్రంథ మీళ్లోకముతో పరిసమాప్తమగుచున్నది. భగవత్సాన్నిధ్యమందు, భక్తుని 
సాన్నిధ్యమందు ఎట్టి శుభప్రదమైన వాతావరణమేర్చడునో ఈ శ్లోకముద్వారా వెల్వడిచేయబడినది. ఎచట 
యోగేశ్వరుడగు శ్రీకృష్ణభగవానుడుండునో, మజియు నెచట ధనుర్ధారియగు అర్జ్హునుడుండునో అచట 
ఐశ్వర్యము, విజయము, మున్నగునవి వెలయుచుండునవి చెప్పబడినది. కాబట్టి విజయమును, నీతిని, 
జ్ఞానసంపదను అభిలషించువారు భగవచ్చింతనాదులద్వారా సాక్షాత్‌ భగవానుని తమ హృదయమందు 
ప్రతిష్టింపజేసికొనవలెను. 


భగవంతుడగు శ్రీకృష్ణుడుండుచోటే కాక, భక్తుడగు అర్జునుడుండుచోట గూడ అట్టి విజయాదులు 
సంభవించునని యేల చెప్పబడెననగా, అర్జునుడు సామాన్యభక్తుడు కాడు. ధనుర్భ్ధారియగు భక్తుడు. అనగా 
బాహ్యశత్రువుల నే ప్రకారము గాంఢీవముచే జయించివైచెనో, అట్లే అంతఃశత్రువులనుగూడ 
గీతాజ్ఞానరూపధనస్సుచే ఛేదించివైచి మోహరహితుడై విలసిల్లెను (నష్టోమోహః). ఈ ప్రకారముగ అజ్ఞానము 
నశించిన భక్తుడు సాక్షాత్‌ భగవంతుడే యగుచున్నాడు. (బ్రహ్మవి దృ హ్మైవ భవతి). కావున ప్రకృతిని 
జయించినట్టియు,  మాయాశత్రువును జ్ఞానఖడ్గముచే, జ్ఞానధనస్సుచే. విచ్చిన్న  మొనర్చినట్టియు 
భక్తుడుండుచోటగూడ భగవత్సాన్నిధ్యమందువలె విజయ సంపదాదులు వర్థిల్లుచుండుటలో 
ఆశ్చర్యమేమియును లేదు. అయితే ఇచట తెలిపినది సామాన్యభక్తుని విషయముకాదనియు, అజ్ఞానమును, 
కామక్రోధాదులను జయించి ప్రకృతిపై విజయమును సాధించిన (ధనుర్ధరుడగు) భక్తునివిషయమే 
చెప్పబడినదనియు నెజుగవలెను. కాబట్టి గీతాజ్ఞానరూప మహాధనస్సును జేబట్టినవాడును, నిష్కామ కర 
భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్యాదులను అస్త్రములను ధరించినవాడు నగు భక్తునిచెంత సాక్షాత్‌ భగవానుని 


18వ అధ్యాయము] మోక్షసన్న్యాసయోగము 953 


సాన్నిధ్యమందువలె విజయాదులు వర్ణిల్లుదుండునని భావము. అట్టి పరమభక్తులు, జ్ఞానులు సాక్షాత్‌ 
భగవత్స్వరూపులుగనే యుందురు. కావున దైవమందెట్టి పవిత్రీకరణశక్తి యుండునో వారియందున్ను అట్టి 
శక్తి యుండును. ఏలయనిన, అతిశయభక్తిస్థితియందు, లేక జ్ఞానస్థితియందు, భక్తునకును 
భగవంతునకును, లేక జ్ఞానికిని దేవునకును భేదముండదు. (జ్ఞానీత్వాత్మైవ మే మతమ్‌). 


మజీయు “ధనుర్ధరః అనుపదము కర్మయోగమును, నిర్మల _ అనుష్మానమును గూడ 
సూచించుచున్నది. ప్రతివ్యక్తికిని తత్త్వబోధతో బాటు అనుష్టానముగూడ ఉండవలెనని ఆ పదముచే 
స్పష్టమగుచున్నది. 

ఎచట శ్రీకృష్ణడుండునో అచట విజయ, ఐశ్వర్యము లుండునని తెలుపుటవలన ప్రతివారును తమ 
గృహమందును, తమ హృదయమందును భగవంతుని స్థాపించుకొని నిరంతరము అర్చన పూజాధ్యానాదులు 
సలుపుచుండినచో అచ్చోట సాక్షాత్‌ పరమాత్మయే నివసించుచుండును. గావున అట విజయైశ్వర్యాదులు 
తప్పక నుండగలవు. అట్లే ఎచట భక్తి జ్ఞాన వైరాగ్యాదులు, దైవీసంపత్తి గలిగియున్న మహనీయులు, 
భక్తవర్యులు నివసించుచుందురో అచ్చోట ధనుర్థారియగు అర్జునుని సన్నిధానమందువలె విజయాదులు 
వర్థిల్లునని (గ్రహింపవలెను. లోకమునందును ఇపుడు భగవత్పూజాదులు జరుగుచోట, మహనీయులుండు 
చోట శుభప్రదమైన వాతావరణము, విజయాది సల్లక్షణములు ఉండియుండుట మనము చూచుచునే 
యున్నాము. 


ప్రతిజీవియు విజయమునే కోరునుగాని అపజయమును గాదు. సంపదనే కోరునుగాని 
దారిద్యమునుగాదు. కాని అవి లభించుట కుపాయమేమి? ఆ యుపాయ మీ శ్లోకమున చెప్పబడినది. దానిని 
కార్యాన్విత మొనర్చుకొనినచో తప్పక ఆ విజయాదులు జనులకు లభించగలవు. శ్రీకృష్ణపరమాత్మను వారి 
హృదయమందు, వారి గేహమందు చేర్చుటయే ఆ యుపాయము. భగవంతుని భక్తిపూర్వకముగ 
ధ్యానించుచు భగవత్సాన్నిధ్యము ననుభవించుచుండుటయే ఆ యుపాయము. ఎచట శ్రీకృష్ణుడుండునో 
అచట విజయాదులుండుట తథ్యము. కాబట్టి భగవత్సాన్నిధ్యమును గలుగజేసికొనుచుండు భగవద్భక్తులకు 
విజయాదులు తప్పక సిద్ధించితీరును. అట్లే మహనీయులగు జ్ఞానులు, యోగిపుంగవులు మున్నగువారి 
సాంగత్యమందును అట్టి మహచ్చక్తి కలుగగలదు. కావున భగవత్సాన్నిధ్యము, సజ్జనసాంగత్యము రెండిటిని 
కలుగజేసికొనుచు శ్రీకృష్ణార్ణునుల (నరనారాయణుల) యిరువురి సాంగత్యశ్రీని అనుభవించుచుండవలెను. 


మటియు ఎచ్చోట (ఏ పక్షమున) శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉండునో, ధర్మమేపక్షమున నుండునో అచట 
(ఆ పక్షమున) విజయము తప్పక కలుగునను వాక్యమును చెప్పుటద్వారా సంజయుడు పాండవ పక్షముననే 
విజయము కలుగునను భావమును ధృతరాష్టునకు ధ్వనింపజేసెను. (ఆ వాక్యమును వినియైనను 
ధృతరాష్ట్రుడు సంధిచేసికొని యుద్ధమును మాన్పించుట శ్రేయస్కరమని యాతనికి గూఢముగ 
బోధింపబడినది). 


ఈ శ్చోకమందలి 'ధ్రువానీతిి అను పదమునకు “నీతి మున్నగునవి తప్పక కలుగును” అని కొందజు 
అర్థము చెప్పిరి. 

గీతయొక్క అంతమున సంజయునిచే బోధింపబడిన ఈ “యత్రయోగేశ్వరః కృష్ణో...” - అను 
మహత్తరమగు శ్లోకమును భక్తులు మబిల మటల జ్ఞాపకము చేసికొనుచు భగవత్సాన్నిధ్యమును తమ 
హృదయమున నిరంతరము కలుగజేసికొనుచు భగవదనుగ్రహాముచే జీవితములను ఆనందమయములుగ 
నొనర్చుకొందురుగాక! మజియు భగవానునిచే కరుణతో బోధింపబడిన ఈ గీతాశాస్త్రము నంతను చక్కగ 


954 గీతామకరందము [18వ అధ్యాయము 


పఠించి, అనుష్టించి, ఆత్మానుభూతిని బడసి జన్మరాహిత్యరూప నిత్యానందపదవి నొందుటద్వారా మానవ 
జీవితమును కృతార్థము చేసికొందురు గాక!!! 


హరిః ఓం తత్‌ సత్‌ 
ఇతి శ్రీమన్మహాభారతే శతసాహగ్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం 
శ్రీమద్ఫీష్మపర్వణి శ్రీ మద్భగవర్గీతాసూపనిషత్సు (బ్రహ్మవిద్యాయాం 
యోగశాగస్రే శ్రీకృష్ణార్ణునసంవాదే మోక్షసన్న్యాసయోగోనామ 
అష్టాదళో ఇ ధ్యాయః 
ఇది శ్రీవ్యాసముని విరచితమైనదియు, నూటువేల శ్లోకములుగలదియును, ఛందోబద్ధ 
మైనదియు నగు శ్రీమహాభారతమున భీష్మపర్వమునగల ఉపనిషత్రతిపాదకమును, 
బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్ణునసంవాదమును నగు 
శ్రీ భగవద్గీతలందు మోక్షసన్న్యాసయోగమను 
పదునెనిమిదవ అధ్యాయము 
సంపూర్ణము 
హరిః ఓమ్‌ తత్‌ సత్‌ 


శ్రీ పరబ్రహ్మార్చణమస్తు 
ఓమ్‌. 


శః భగవభఖ్సిత 


శ్లోకానుక్రమణిక 


955 


అక్షీర్తించాపి భూతాని 
అక్షరాణామకారో౬-స్మి 
అక్షరం బ్రహ్మ పరమమ్‌ 
అగ్నిర్ద్యుతిరహః శుక్లః 
అచ్చ్భేద్యోజ-యమదాహ్యో౭యం 
అజో2-పి సన్నవ్యయాత్మా 
అజ్ఞ శ్చాశ్రద్ధధానశ్చ 

అత్ర శూరామహేష్వాసాః 
అథ కేన ప్రయుక్షోఇయమ్‌ 
అథ చిత్తం సమాధాతుమ్‌ 
అథ చేత్త్వమిమం ధర్మ్యమ్‌ 
అథ చైనం నిత్యజాతమ్‌ 
అథవా బహునైతేన 

అథవా యోగినామేవ 

అథ వ్యవస్థితాన్హృష్ట్ర్వా 
అథైతదప్యశక్తో ఇసి 
అదృష్టపూర్వం హృషితో ఇస్మిదృష్ట్వా 
అదేశకాలే యద్దానమ్‌ 
అద్వేష్టా సర్వభూతానామ్‌ 
అధర్మాభిభవాత్కృష్ట 
అధర్మం ధర్మమితి యా 
అధళ్ళర్థ్వం వ్రసృతాస్తస్య శాఖాః 
అధిభూతం క్షరో భావః 
అధియజ్ఞః కథం కోజ_త్ర 
అధిష్టానం తథాకర్తా 
అధ్యాత్మజ్ఞాన నిత్యత్వమ్‌ 
అధ్యేష్యతే చయ ఇమమ్‌ 
అనన్త్నవిజయం రాజా 
అనన్తశ్చాస్మి నాగానామ్‌ 
అనన్య చేతాస్సతతమ్‌ 
అనన్యాశ్నిన్తయన్తో మామ్‌ 


తీ 


అనపేక్షః శుచిర్దక్షః 
అనాదిత్వాన్నిర్గుణత్వాత్‌ 
అనాదిమధ్యాన్త మనన్తవీర్యమ్‌ 
అనాగ్రితః కర్మఫలమ్‌ 
అనిష్టమిష్టం మిశ్రం చ 
అనుద్వేగకరం వాక్యమ్‌ 
అనుబన్దం క్షయం హింసామ్‌ 
అనేకచిత్తవిభ్రాన్తాః 
అనేకబాహూ దరవ క్రనే త్రమ్‌ 
అనేకవక్రనయనమ్‌ 
అన్హకాలేచ మామేవ 
అన్తవత్తుఫలం తేషామ్‌ 
అన్తవన్తఇమేదేహాః 
అన్నాద్భవన్తిభూతాని 

అన్యేచ బహవః శూరాః 
అన్యేత్వేవమ జానన్తః 
అపరంభవతో జన్మ 

అపరే నియతాహారాః 
అపరేయమితస్త్వన్యామ్‌ 
అపర్యాప్తం తదస్మాకమ్‌ 
అపానే జుహ్వతి ప్రాణమ్‌ 
అఫిచేత్సుదురాచారః 
అపిచేదసి పాపేభ్యః 
అప్రకాశో ఇ ప్రవృత్తిశ్చ 
అఫలాకాంక్షి భిర్యజ్ఞః 
అభయం సత్త్వసంశుద్ధిః 
అభిసంధాయతు ఫలమ్‌ 
అభ్యాసయో గయుక్తేన 
అభ్యాసేజ_ప్యసమర్థో౭_సి 
అమానిత్వ మదంభిత్వమ్‌ 1 
అమీచత్వాం ధృతరాష్ట్రస్యపుత్రాః 


956 గీతామకరందము 
విషయము విషయము అధ్యా |క్లోక్షన్లు] 
యము 

అమీహిత్వాం సురసంఘావిశన్తి అహోబత మహత్పాపమ్‌ | 1|45 
అయతిః శ్రద్ధయోపేతః ఆ 

అయనేషు చ సర్వేషు ఆఖ్యాహి మేకో భవాను గ్రరూపః శ, ఈ 
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః ఆచార్యః పితరః పుత్రాః 1 34 
అవజానంతి మాం మూఢా! .ఆఢ్యో౭_భిజనవానస్మి 16 15 
అవాచ్య వాదాంశ్చ బహూన్‌ ఆత్మసంభావితాః స్తబ్భాః 16 17 
అవినాశితు తద్విద్ధి 17 | ఆత్మాపమ్యేన సర్వత్ర 6 |e 
అవిభక్టం చ భూతేషు 13 17 | ఆదిత్యానామహం విష్ణుః 10 21 
అవ్యక్తాదీనిభూతాని నో 28 | ఆపూర్యమాణమచల ప్రతిష్టమ్‌ జ్జ 70 
అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః 8 18 | ఆబహ్మభువనాల్లోకాః 8 16 
అవ్యక్షోఇ-క్షర ఇత్యుక్తః 8 | 21| ఆయుః సత్త్వబలారోగ్య 17 8 
అవ్యక్తో౭.యమచిన్త్యోఇ.యమ్‌ 2 25 | ఆయుధానా మహం వజమ్‌ 10 28 
అవ్యక్తం వ్యక్తి మాపన్నమ్‌ 7 24 ఆరురుక్షోర్ము నేర్యోగమ్‌ రా 8 
అశాస్త్ర విహితం ఘోరమ్‌ 17 5| ఆవృతం జ్ఞానమేతేన 3 | ౩39 
అశోచ్యానన్వశో చస్త్వమ్‌ 2 11 | ఆశాపాశళతైర్చద్దాః 1 | 12 
అశ్రద్ధధానాః పురుషాః 9 3 ఆశ్చర్యవత్పశ్యతి కళ్చిదేనమ్‌ 2 29 
అశ్రద్ధయా హుతం దత్తమ్‌ 17 28 | ఆసురీం యోని మాపన్నాః 16 20 
అశ్వత్థః సర్వవృక్షాణామ్‌ 10 | 26| ఆహారస్త్వపి సర్వస్య 17 ల్‌ 
అసక్తబుద్ధిః సర్వత్ర 18 | 49 | ఆహుస్త్వామృషయః సర్వే 10 | 13 
అసక్తిరనభిష్వబ్గః 13 10 ఇ 

అసత్యమ ప్రతిష్టం తే 16 8 ఇచ్చాద్వేషః సుఖం దుఃఖమ్‌ 13 7 
అసౌ మయా హతః శత్రుః 16 | 14] ఇచ్చాద్వేష సముల్ణేన Tw 
అసంయతాత్మనాయోగః 6| 36 | ఇతిక్షేత్రం తథా జ్ఞానమ్‌ 13 19 
అసంశయం మహాబాహో 6 35 | ఇతి గుహ్యతమం శాస్త్రమ్‌ 15 20 
అస్మాకం తు విశిష్టాయే 1 7| ఇతి లే జ్ఞాన మాఖ్యాతమ్‌ 18 |6& 
అహమాత్మా గుడాకేశ 20 | ఇత్యర్జునం వాసుదేవ స్తథోక్త్వా 11 50 
అహంకారం బలం దర్చమ్‌ 18 | ఇత్యహం వాసుదేవస్య 18 | 74 
అహంకారం బలం దర్చమ్‌ 53 | ఇదం జ్ఞానముపా శ్రిత్య 14 2 
అహంక్రతురహం యజ్ఞః ఇదం శరీరం కౌన్తేయ 13 2 
అహం వైశ్వానరో భూత్వా ఇదంతు తే గుహ్యతమమ్‌ 9 1 
అహం సర్వస్య ప్రభవః ఇదం తే నాతపస్కాయ 18 | 67 
అహం హి సర్వయజ్ఞానామ్‌ ఇద మద్య మయా లబ్ధమ్‌ 16 | 13 
అహింసా సత్యమ క్రోధః ఇంద్రియస్యేన్లియస్యార్ధే 34 
అహింసా సమతా తుష్టిః 5 | ఇన్టియాణాం హి చరతామ్‌ | ¢7 | 


శ్లోకానుక్రమణిక 957 
విషయము యీ శకము విషయము స్‌ జ్లకము 
ఇన్దియాణి పరాణ్యాహు:ః 3 | 42 | ఏవం పరమృరా ప్రాప్తమ్‌ 4 | జ 
ఇన్టియాణి మనో బుద్ధిః 3౩ | 40 | ఏవం ప్రవర్తితం చక్రమ్‌ 3| 16 
ఇన్చియార్టేషు వైరాగ్యమ్‌ 13 | 9| ఏవం బహువిధా యజ్ఞా 4| 3 
ఇమం వివస్వతే యోగమ్‌ 4 1| ఏవం బుద్దేః పరం బుద్ధ్వా 34 
ఇష్టాన్ఫోగాన్లి వో దేవాః 3 | 12 | ఏవం సతతయుక్తాయే 12 1 
ఇహైకస్థం జగత్కృత్స్నమ్‌ 11 7 | ఏవముక్తో హృషీకేశః 1 15 
ఇహైవ తైర్జితః సర్గః 5 19 | ఏవముక్త్వాతతో రాజన్‌ 1 9 
ఈ ఏవముక్త్వాఇర్జునః సంఖ్యే i! 
ఈశ్వరః సర్వభూతానామ్‌ 18 | 61 | ఏవముక్త్వా హృషీకేశమ్‌ 2 9 
ఉ ఏవమేతద్యథా౭_౭_ తత్వమ్‌ 11 3 
ఉచై శ్రవసమశ్వానామ్‌ 10 | 27 | ఏషాతేజ భిహితా సాంఖ్యే 2|39 
ఉత్రామన్తం స్థితం వాపి 15 | 10 | ఏషాబ్రాహ్మీస్థితిః పార్థ 72 
ఉత్తమః పురుషస్త్వన్యః eri ఓ 
ఉత్సన్నకులధర్మాణామ్‌ 1 44| ఓం తత్సదితి నిర్దేశః శా 21 
ఉత్సీదేయురిమే లోకాః 3 | 24 | ఓమిత్యేకాక్షరం బ్రహ్మ 8 | 13 
ఉదారాః సర్వఏవైతే క్‌ 8 క్ల 
ఉదాసీనవదాసీనః 14 | 23 కచ్చిదేత చ్రుతం పార్థ 18 | 72 
ఉద్ధరే దాత్మనాత్మానమ్‌ 6 5 | కచ్చిన్నోభయ వి(భ్రష్టః 6 38 
ఉప(దష్టాలనుమన్తా చ 13 | 21 | కట్వామ్లలవణాత్యుష్ణ 17 9 
ఊో కథం నజ్జేయ మస్మాభిః 139 
ఊర్ధ్వం గచ్భంతి సత్త్వస్థాః 14 | 18 | కథం భీష్మమహం సంఖ్యే 2| 4 
ఊర్థ్వమూల మధఃశాఖమ్‌ 15 1 | కథం విద్యామహం యోగిన్‌ 10 17 
బు కర్మజం బుద్ధియుక్తాహి 2|51 
బుషిభిర్బహుధా గీతమ్‌ 13 5 | కర్మణైవ హి సంసిద్ధిమ 3 | 20 
కర్మణోవ్యాపిబోద్ధవ్యమ్‌ శ! ఖై 
ఏత్యృత్వావచనం కేశవస్య 11 35 | కర్మణః సుకృతస్యాహుః 14 16 
ఏతద్యోనీని భూతాని 7 6 | కర్మణ్యకర్మయః హ్యోత్‌ 4 | 18 
ఏతన్మేసంశయం కృష్ణ 6 | 35 | కర్మణ్యేవాధికారస్తే 2 | 47 
ఏతాం దృష్టిమవష్టభ్య 16 9 | కర్మబహ్మోద్భవం విద్ధి 3 | 15 
ఏతాన్న హన్తుమిచ్భామి 1 35 | కర్మేంద్రియాణి సంయమ్య క. 6 
ఏతాం విభూతిం యోగం చ 10 | 7| కర్శయన్తః శరీరస్థమ్‌ 7 | € 
ఏతాన్యపి తు కర్మాణి 18 6 | కవిం పురాణమనుశాసితారమ్‌ 8 9 
ఏతైర్విముక్తః కౌన్తేయ 16 | 29 | కస్మాచ్చ తే న నమేరన్‌ మహాత్మన్‌ 11 37 
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ 4 | 15 | కాంక్షన్లః కర్మణాం సిద్ధిమ్‌ 4 12 


958 గీతామకరందము 
విషయము అధ్యా గు విషయము అధ్యా [కము] 
యము | యము |" 
కామ ఏష క్రోధ ఏష | | గురూనహత్వాహి మహాను భావాన్‌ 5a 
కామ క్రోధ వియుక్తానామ్‌ § | 2 చ 
కామ మాశ్రిత్య దుష్పూరమ్‌ 1162 |:306 ; చకిలం పా మనకి కృష్ణ 6 34 
కామాత్మానః స్వర్గ పరాః 2 | 43 | చతుర్విధా భజంతే మామ్‌ 7| 16 
కామైస్తె స్పెర్భతజ్ఞానాః 7 | 20 | చాతుర్వర్హ్యం మయా సృష్టమ్‌ 4 13 
కామ్యానాం కర్మణాంన్యాసమ్‌ 18 2 | చిన్తామపరిమేయాంచ set 
కాయేన మనసా బుద్ధ్యా 5 | 11 | చేతసాసర్వ కర్మాణి 18 | 57 
కార్చణ్య దోషోపహతస్వభావః Dal st అ 
కార్యకారణకర్తత్వే 13 | 21 | జన్మకర్మచమే దివ్యమ్‌ 4 9 
కార్య మిత్యేవ యత్కర్మ 18 | 9 | జరామరణమోక్షాయ 7| 29 
కాలోఇ-స్మి లో కక్షయకృ(త్రవృద్ధః 11 | 32 | జాతస్య హి ధ్రువోమృత్యుః 2 | 27 
కాశ్యశ్చ పరమేష్వాసః 1 శ చెకాతృన ఉశాన S| 
కింకర్మ కిమకర్మేతి 4 | 46|| జ్ఞానంకర్మచ కర్తా 18| 19 
కిం పున ర్రాహ్మణాః పుణ్యాః 9 | 3 | జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా 18 | 18 
కిం తదృహ్మ కిమ ధ్యాత్మమ్‌ 8 1 | జ్ఞానం తే౭.హం సవిజ్ఞానమ్‌ 7 2 
కిరీటినం గదినం చక్రహస్తమ్‌ 11 46 | జ్ఞానయజ్జేన చాష్యన్యే Se 
కిరీటినం గదినం చక్రిణం చ 115 | 175 | | జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా 89 448 
కుతస్త్వా కళ్ళలమిదమ్‌ 2=|5 .25| ' జ్ఞానేనతు,తధజ్ఞానమ్‌ 5| 16 
కులక్షయే ప్రణశ్యన్తి 1 40 | జ్లేయం యత్తత్రవక్ష్యామి 13 | 13 
కృపయా పరయావిష్టః 1 |'28 | కేయఃస నిత్యపంన్యాసీ 5| 3 
కృషి గోరక్షవాణిజ్యమ్‌ 18 | 14 | జ్యాయసీ చేత్కర్మణస్తే 3| 1 
(కైర్లిజ్లె స్రీన్గుణానేతాన్‌ 14 | 21 | బ్యోతిషామసి తజ్యోతిః 13 | 18 
కోధాద్భవతి సమ్మోహః 26 

క్లేశోఇ ధికతరస్తేషామ్‌ 12 | 5 | కచ్చసంస్కృత్య సంస్కృత్య 18 | 
కైబ్యం మాస్మగమః పార్థ 2 | ౩| తక్టేతంయచ్చయాదృక్చ 13|| 4 
క్షిప్రం భవతి ధర్మాత్మా 9 | 31 | తతః పదం తత్పరిమార్గితవ్యమ్‌ 6|| 4 
క్షే త్రక్షేత్రజ్ఞయోరేవమ్‌ 19: | 35 | 'తతఃశంఖాశ్చ భేర్యళ్చ గే. నేన్‌ 
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి 13 | 2 | తతఃశ్వేతైర్హయైర్యుక్తే NE. 
గ తతః స విస్మయా విష్టః 1 | 14 
గత సబ్గస్య ముక్తస్య 4 | 23 | తత్త్వవిత్తు మహాబాహో 3| 28 
గతిర్భర్తా ప్రభుః సాక్షీ 9 తత్ర తం బుద్ధిసంయోగమ్‌ 645 
గాణ్జీవం ప్రంసతే హస్తాత్‌ తత్ర సత్త్వం నిర్మలత్వాత్‌ 14 6 
గామావిశ్య చ భూతాని త త్రాపశ్యత్ధ్రి తాన్సార్థః 1 26 
గుణానేతానతీత్య త్రీన్‌ తతైకస్థం జగత్మృత్స్నమ్‌ IME 


శ్లోకానుక్రమణిక 959 
oe అధ్యా అ అధ్యా 
విషయము నీ శ్లోకము! విషయము క శోకము 
త(తైకా(గ్రం మనః కృత్వా 6 12 తిభిర్గుణమయైర్భావెః 7 13 
తవం సతి కర్తారమ్‌ 18 | 16 | త్రివిధా భవతి శ్రద్దా tl? 32 
తదిత్యనభిసంధాయ 17 | 25 | త్రివిధంనరకస్యేదమ్‌ న. 
తద్బుద్ధయస్తదాత్మానః 5 | 17 | శతైగుణ్యవిషయావేదాః మ్‌ వక్‌ 
తద్విద్ధి ప్రణిపాతేన 4 | 34 | తైవిద్యామాం సోమపాః పూతపాపాః 9| 20 
తం తథా కృపయా౭._2 విష్టమ్‌ 2 | 1|| త్వమక్షరం పరమం వేదితవ్యమ్‌ Higa 
తపస్విభ్యోఇధికో యోగీ 6 | 46 | త్వమాదిదేవః పురుషః పురాణః 11 38 
తపామ్యహ మహం వర్షమ్‌ 9 | 19 ద 
తమస్త్వ్వజ్ఞానజం విద్ధి 14 | 8 | దణ్జోదమయతా మస్మి 10| 38 
తమువాచ హృషీకేశః 2 | 10 | దమ్ఫోదర్చ్పోణ భిమానశ్చ 16| 4 
తమేవ శరణంగచ్చ 18 | 62 | దాతవ్యమితి యద్దానమ్‌ 17| 20 
తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే 16 | 24 | దివిసూర్యసహస్రస్య 11 12 
తస్మాత్త్వ మినియాణ్యాదౌ 3 | 41 | దివ్య మాల్యామృరధరమ్‌ గు 11 
తస్మాత్త్వముత్తిష్టయశో లభస్వ 11 | 33 | దుఃఖమిత్యేవ యత్కర్మ గమ! 8 
తస్మాత్రణమ్య ప్రణిధాయకాయం | 11 | 44 | దుఃఖేష్వనుద్విగ్న మనాః 211, -56 
తస్మాత్సర్వేషు కాలేషు 8 | 7 | దూరేణ హ్యవరం కర్మ 2| 49 
తస్మాదజ్ఞానసంభూతమ్‌ 4 | 42 | దృష్ట్వాతు పాణ్దవానీకమ్‌ 1 2 
తస్మాదసక్తః సతతమ్‌ 3౩ | 19 | దృష్ట్వేదం మానుషం రూపమ్‌ iil 
తస్మాదోమిత్యుదాహృత్య 17 | 24 | దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనమ్‌ 17| 14 
తస్మాద్యస్య మహాబాహో 2 | 68 | దేవాన్భావయతానేన a|n 
తస్మాన్నార్జావయం హన్తుమ్‌ 1 | 37 | దేహినో౭ స్మిన్యథా దేహే 2| 13 
తస్యసంజనయన్‌ హర్షమ్‌ 1 | 12 | దేహీ నిత్యమవధ్యోణ యమ్‌ 2| 30 
తానహం ద్విషతః క్రూరాన్‌ 16 | 19 | దైవమేవాపరే యజ్ఞమ్‌ 4| 25 
తాని సర్వాణి సంయమ్య 2 | 61 | దైవీసంపద్విమోక్షాయ 16 | "= 
తుల్యనిన్దాస్తుతిర్మానీ 12 | 19 | దైవీహ్యేషాగుణమయీ 7| 14 
తేజః క్షమా ధృతిః శౌచమ్‌ 16 3 | దోషైరేతైః కులఘ్నానామ్‌ 1 4 
'తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలమ్‌ 9 21 దంష్టాకరాలాని చ తే ముఖాని 11 25 
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః 7 | 17 | ద్యావా పృథివ్యోరిదమన్తరంహి 1 | 20 
తేషాం సతతయుక్తానామ్‌ 10 | 10 | ద్యూతంఛలయతామస్మి 10 36 
తేషా మహం సముద్ధర్తా 12 | 7|| ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః 4| 28 
తేషా మేవానుకమ్పార్థమ్‌ 10 | 11 | ద్రుపదో ద్రౌపదేయాశ్చ 1| 18 
తం విద్యాద్దుఃఖసంయోగ 6 23 | ద్రోణంచ భీష్మం చ జయద్రథం చ 11 34 
త్యక్త్వా కర్మఫలాసంగమ్‌ 4 | 20 | ద్వావిమౌ పురుషా లోకే 15, 16 
త్యాజ్యం దోషంవదిత్యేకే 18 3 | ద్వౌ భూతసర్గెలోకేఐస్మిన్‌ 16 6 


960 


గీతామకరందము 


ణ్‌ అధ్యా లో అధ్యా | 
విషయము న గ (శ్లోకము విషయము hes స్త శ్లోకము 

ధ నహి జ్ఞానేన సదృశమ్‌ 4| 3 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే i 1 | నహి దేవాభృతాశక్యమ్‌ శక 1 
ధూమేనావ్రియతే వహ్నిః 3 | 38 | నహి ప్రపశ్యామిమమాపనుద్యాత్‌ కష శె 
ధూమోరాత్రి స్తథా కృష్ణః 8 25 | నాత్యశ్నతస్తు యోగోజస్తి 6 16 
ధృత్యా యయా ధారయతే 18 | 3 | నాదత్తే కస్యచిత్సాపమ్‌ 5| 15 
ధృష్టకేతు శ్చేకితానః 1 5 | నాన్తోఇస్తి మమ దివ్యానామ్‌ 10 | 40 
ధ్యానేనాత్మని పశ్యన్తి 13 | 25 | నాన్యం గుణేభ్యః కర్తారమ్‌ 14 | 19 
ధ్యాయతో విషయాన్నుంసః 2 | 62 | నాసతో విద్యతే భావః 2|16 

నాస్తి బుద్ధిరయుక్తస్య 2 | 66 

న కర్తృత్వం న కర్మాణి 5 14 | నాహం ప్రకాశః సర్వస్య 7 | వక 
న కర్మణామానారమ్ఫాత్‌ 3౩ | 4 నాహంవేదైర్న తపసా DE 
నకాంక్షే విజయం కృష్ణ 1 |32 | నిమిత్తానిచపశ్యామి 1|31 
న చ తస్మాన్మనుష్యేషు 18 | 69 | నియతం కురు కర్మత్వమ్‌ 3 8 
న చ మత్స్సాని భూతాని 9 5 | నియతం సంగరహితమ్‌ 18 | 23 
నచ మాం తాని కర్మాణి 9 9 నియతస్య తు సన్న్యాసః 18 7 
న చైతద్విద్మః కతరన్నో గరీయః 2 6 | నిరాశీర్యతచిత్తాత్మా 4|21 
న జాయతే మ్రియళే వా కదాచిత్‌ 2 | 20 | నిర్మానమోహాజితసబ్గదోషాః 15| 5 
న తదస్తీ పృథివ్యాం వా 18 | 40 నిశ్చయం శృణు మే తత్ర 18 4 
న తద్భాసయతే సూర్యః 15 6 | నిహత్య ధార్తరాష్ర్రాన్నః 1| 36 
నతు మాం శక్యసే ద్రష్టుమ్‌ 11 8 | నేహాభిక్రమనాశో అస్తి 2|4 
న త్వేవాహం జాతు నాసమ్‌ 2 12 నైతే సృతీపార్థజానన్‌ AE 
న ద్వేష్ట్యకుశలం కర్మ 18 | 10 | నైనం ఛిన్దన్ది శస్త్రాణి 2| 23 
న ప్రహృహ్యేత్రియం ప్రాప్య 5 | 20 | నైవకించిత్కరోమీతి 5| 8 
న బుద్ధిభేదం జనయేత్‌ 3| 2 నైవతస్య కృతేనార్థః 3|| 18 
నభఃస్పృశం దీప్త మనేక వర్ణమ్‌ 1 24 ప 
నమః పురస్తాదథపృష్టతస్తే 1 | 40 పజ్హైతాని మహాబాహో 18 | 13 
నమాం కర్మాణి లిమ్చ్పన్తి 4 | 14 | పత్రం పుష్పం ఫలమ్‌ తోయమ్‌ 9 | 26 
నమాం దుష్కృతినో మూఢాః 7| 15 పరస్తస్మాత్తు భావోఇ.న్యః 8 | 20 
నమే పార్థా౭స్తి కర్తవ్యమ్‌ 3 | 2 | పరిత్రాణాయ సాధూనామ్‌ 4 8 
నమే విదుః సురగణాః 10 2 | పరం (అహ్మ పరంధామ 10 | 12 
న రూపమస్యేహ తథోపలభ్యతే 15 3 | పరంభూయః ప్రవక్ష్యామి క్ష 
న వేద యజ్ఞాధ్యయనైర్నదానైః 11 48 | పవనః పవతామస్మి 
నష్టో మోహః స్మృతిర్లబ్ధా 73 | పశ్యమే పార్థ రూపాణి 
న హి కళ్చిత్ణణమపి 5 పశ్యాదిత్యాన్వ సూనన్రుద్రాన్‌ 


శ్లోకానుక్రమణిక 


అధ్యా 


విషయము ei ళో విషయము ల శ్లోకము 
పశ్యామి దేవాం స్తవదేవ దేహే 11 | 15| బహూనాం జన్మనామన్తే 7 
హ్యాతాం పాబ్బుపుత్రాణామ్‌ 1 3 | బహూనిమే వ్యతీతాని 4 5 
పాంచజన్యం హృషీకేశః 1| 15| బాహ్యస్పర్శేష్వసక్తాత్మా క్‌ 2 
పార్థనై వేహ నాముత్ర 6 | 40| బీజంమాం సర్వభూతానామ్‌ 7] 30 
పితాఐ_సిలో కస్య చరాచరస్య 11 | 43| బుద్ధియుక్తో జహాతీహ 2| 50 
పితాహమస్య జగతః 9 | 17| బుద్ధిర్జాన మసమ్మోహః 10| 4 
పుణ్యోగన్ధః పృథివ్యాంచ ళా 9 బుద్దేర్భేదంధృత్తేక్సైవ 18 29 
పురుషః ప్రకృతిస్థోహి 13 22 బుద్దా విశుద్ధయా యుక్తః 18 51 
పురుషః స పరః పా, 8 22 బృహత్సామ తథా సామ్నాం 10 35 
పురోధసాంచ ముఖ్యం మామ్‌ 10 | 16 | బ్రహ్మణోహి ప్రతిష్ణా౭ హమ్‌ 14| 27 
పూర్వాభ్యాసేన తేనైవ 6 | 44] బ్రహ్మభూతః ప్రసన్నాత్మా 18| 54 
పృథక్త్వేన తు యత్‌ జ్ఞానమ్‌ 18 | 21 | (బ్రహ్మార్పణం బ్రహ్మహవిః 4| 24 
ప్రకాశం చ ప్రవృత్తిం చ 14 | 22| బ్రాహ్మణక్షత్రియవిశామ్‌ 181 41 
ప్రకృతిం పురుషం చైవ 13, 1 భ 
ప్రకృతిం పురుషం చైవ 13 | 20| భక్త్యా త్వనన్యయా శక్యః 11154 
ప్రకృతిం స్వామవష్టభ్య 9g 8 | భక్త్యా మామభిజానాతి 18 క్‌5్‌ 
ప్రకృతేః క్రియమాణాని 3౩ | 27 | భయాద్రణాదుపరతమ్‌ వ్ల జ 
ప్రకృతేర్గుణసమ్మూఢాః ౩ | 29| భవాన్ఫీష్క కర్ణశ్చ గ్గు (౦ 
ప్రకృత్రైవ చ కర్మాణి 13 | 30| భవాష్యయౌ హి భూతానామ్‌ Hil i 
ప్రజహాతి యదా కామాన్‌ 2| 55| భీష్మద్రోణప్రముఖతః 1| 25 
ప్రయత్నాద్యతమానస్తు 6 | 45| భూతగ్రామః స ఏవాయమ్‌ 8| 19 
ప్రయాణకాలే మనసాఇ.చలేన 8 10 | భూమిరాపోజ౭ నలో వాయుః ial 4 
ప్రలపన్విసృజన్లృహ్హన్‌ 5 9| భూయ ఏవ మహాబాహో 10 1 
పవృత్తిం చ నివృత్తిం చ 16 | 7| భోక్తారం యజ్ఞతపసామ్‌ 5| 29 
ప్రవృత్తిం చ నివృత్తిం చ 18 30 భోగైశ్వర్య ప్రసక్తానామ్‌ 2 44 
ప్రశాన్త మనసం హ్యేనం 6|| 27 
ప్రశాన్తాత్మా విగతభీః 6 | 14| మచ్చిత్తా మద్గతప్రాణా 109 
ప్రసాదే సర్వదుఃఖానామ్‌ 2 | 65 మచ్చిత్తః సర్వదుర్గాణి 18 | 58 
'ప్రహ్లా దశ్చాస్మి దైత్యానామ్‌ 10 30 | మత్కర్మకృన్మత్సరమః 11 55 
ప్రాప్య పుణ్యకృతామ్‌ లోకాన్‌ 6-| 41 | మత్తః పరతరం నాన్యత్‌ et 
బ మదనుగ్రహాయ పరమమ్‌ wu 1 
బన్ఫురాత్మాత్మనస్తస్య 6| 6| మనః ప్రసాదః సౌమ్యత్వమ్‌ 17| 16 
బలం బలంవతాం చాహమ్‌ 7 11 | మనుష్యాణాం సహస్రేషు 7 3 
బహిరన్లశ్చ భూతానామ్‌ 13 16 | మన్మనా భవ మద్భక్తః 34 


962 


గీతామకరందము 


విషయము 


అధ్యా |క్ఞక్ష్సు విష 
యము షయము 


మన్మనా భవ మద్భక్తః 
మన్యసే యది తచ్భక్యమ్‌ 
మమ యోనిర్మహద్చహ్మ 
మమైవాంశో జీవలోకే 
మయా తతమిదం సర్వమ్‌ 
మయా౭._ధ్యక్షేణ ప్రకృతిః 

యా ప్రసన్నేన తవార్డునేదమ్‌ 
మయిచానన్య యోగేన 
మయిసర్వాణి కర్మాణి 
మయ్యావేశ్య మనో యే మామ్‌ 
మయ్యాసక్తమనాః పార్థ 
మయ్యేవ మన ఆధత్స్వ 
మహర్షయః సప్త పూర్వే 
మహార్షీణాం భృగురహం 
మహాత్మానస్తు మాం పార్థ 
మహాభూతాన్యహంకారః 
మాతే వ్యథా మా చ విమూఢభావః 
మాంచ యో౭. వ్యభిచారేణ 
మాం హి పార్థ! వ్యపా శ్రిత్య 
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ 
మానావమానయోస్తుల్యః 
మాముపేత్య పునర్జన్మ 
ముక్తసజ్లోఇ నహంవాదీ 
మూఢ గ్రాహేణాత్మనోయత్‌ 
మృత్యుః సర్వహరశ్చాహమ్‌ 
మోఘాశా మోఘకర్మాణః 

య 

య ఇమం పరమం గుహ్యమ్‌ 
య ఏనం వేత్తి హన్తారమ్‌ 
యపఏవం వేత్తి పురుషమ్‌ 
యంయం వా౭._ఫిస్మరన్భావమ్‌ 
యం లబ్బ్వా చాపరం లాభమ్‌ 
యం సన్న్యాసమితి ప్రాహుః 
యం హి న వ్యథయనస్త్యే తే 


18 | 65 | యః శాస్త్రవిధిముత్సృజ్య 
1 


యః సర్వ త్రాన భిస్నేహః 
యచ్చాపి సర్వభూతానాం 


4 
3 
7 
4 | యజన్తే సాత్త్వికా దేవాన్‌ 
10 | యజ్ఞ్ఞాత్వా న పునర్మోహం 
47 | యజ్ఞ దాన తపః కర్మ 
11 | యజ్ఞ శిష్టామృతభుజః 
30 | యజ్ఞశిష్టాశినః సన్తః 
2 | యజ్ఞార్థాత్కర్మణో ౭_న్యత్ర 
1 | యజ్జేతపసి దానే చ 
12 8 | యతతో హ్యపి కౌన్తేయ 
6 
25 
13 
6 
49 
26 
32 


యతన్తో యోగిన్హైనం 
యతః ప్రవృత్తిర్భూతానాం 
యత్కరోషి యదశ్నాసి 
యత్త్సాంఖ్యాః ప్రాప్యతే స్థానం 
యతేగ్టియమనో బుద్ధిః 
యతో యతో నిశ్చరతి 
యత్తదగగ్రే విషమివ 

2 | 14 | యత్తు కామేప్పునా కర్మ 
14 | 25 | యత్తు కృత్సవదేకస్మిన్‌ 

8 | 15 | యత్తుప్రత్యుపకారార్థం 
18 | 26 | యత్రకాలే త్వనావృత్తిం 
17 | 19 | యత్రయోగేశ్వరః కృష్ణః 
10 | 34 | యత్రోపరముతే చిత్తం 

9 | 12 | యథాఐ.ఐ కాశస్థితో నిత్యం 
యథా దీపో నివాతస్థః 


2 | 19 | యథా ప్రకాశయత్యేకః 
6 | యథా సర్వగతం సౌక్ష్మ్యాత్‌ 


8 
6 | 22 | యథైధాంసి సమిద్దోజ_గ్నిః 
6 | 2 | యదక్షరం వేదవిదోవదన్తి 


2 | 15 | యదగ్రే చానుబన్దేచ 


యచ్చాపహాసార్థ మసత్క్మృతో౭_సి 


18 | 68 | యథా నదీనాం బహవోఇమ్బువేగాః 


13 24 | యథా ప్రదీప్తం జ్వలనం పతబ్బాః 


శ్లోకానుక్రమణిక 963 
జ్‌! శ్లోకము విషయము స్‌ శ్లోకము 

యద్యహంకారమా శ్రిత్య 18. | 59 | యుజ్ఞాన్నేవం సదాత్మానమ్‌ 6 |28 
యదా తే మోహకలిలమ్‌ 2 52 | యుధామన్యుశ్చవిక్రాన్లః 1 6 
యదాదిత్యగతం తేజః 15 | 12 | యే చైవ సాత్త్వికాభావాః + 0 
యదా భూత పృథగ్భావమ్‌ 13 | 31 |యే తు ధర్మ్యామృత మిదమ్‌ 12 |20 
యదా యదా హి ధర్మస్య 4 | 7 | యేతు సర్వాణి కర్మాణి 12 (6 
యదా వినియతం చిత్తమ్‌ 6 | 18 | యే త్వక్షర మనిర్దేశ్యమ్‌ 12 (క్ర 
యదా సంహరతే చాయమ్‌ 2 | 58 | యే త్వేతదభ్యసూయన్లః 3 | 32 
యదా సత్త్వే ప్రవృద్దేతు 14 | 14 | యేఇప్యన్యదేవతా భక్తాః 9 |23 
యదా హి నేన్దియార్జేషు 6 | 4 | యేమే మతమిదం నిత్యం 9 | 31 
యది మామ ప్రతీకారమ్‌ 1 | 46 | యేయథామాం ప్రపద్యన్తే #4 Tu 
యదిహ్యహం నవర్తేయమ్‌ ౩ | 23 | యే శాస్త్రవిధిముత్సృజ్య గో 1 
'యదృచ్చయా చోపపన్నమ్‌ 2 | 32 | యేషాంత్వన్తగతం పాపం QE 
యదృచ్చ్భాలాభసంతుష్టః 4 22 | యేషామర్ధే కాజ్జీతం నో 1 3 
యద్యదాచరతి శ్రేష్టః 3౩ | 21 | యేహి సంస్పర్సజా భోగాః 5 |22 
యద్యద్విభూతివుత్సత్త్యమ్‌ 10 | 41 | యోగయుకో విశుద్ధాత్మా క్‌ 1 
యద్యష్యేతే న పశ్యన్తి 1 | 38 | యోగసన్న్యస్తకర్మాణం 4 | 41 
యయాతు ధర్మకామార్థాన్‌ 18 | 34 | యోగస్థః కురు కర్మాణి 2 48 
యయా ధర్మ మధర్మం చ 18 | 31 | యోగినామపి సర్వేషాం 6 (47 
యయా స్వప్పమ్‌ భయమ్‌ శోకమ్‌ 18 | 35 | యోగీయుజ్లీత సతతం 6 (10 
యస్తాత్మరతిరేవ స్యాత్‌ 3 | 17 | యోత్స్యమానానవేక్షేణ హమ్‌ + a 
యస్త్వీగ్రియాణి మనసా 3౩ | 7 | యోనహృష్యతిన ద్వేష్టి ia | 17 
'యస్మాత్సరమతీతో ఇ హమ్‌ 15 | 18 | యో౭న్హః సుఖోఇన్తరారామః 5 |24 
యస్మాన్నో ద్విజతేలో కః 12 | 15 | యోమాం పశ్యతి సర్వత్ర 6 |30 
యస్య నాహంకృతో భావః 18 17 | యో మామజమనాదించ 10 3 
యస్య సర్వే సమారమ్ఫాః 4 | 19 | యో మామేవ మసమ్మూఢః 15 |19 
యాతయామం గతరసమ్‌ 17 | 10 | యోజ యం యోగస్త్వయా ప్రోక్తః 6 | 
యా నిశా సర్వభూతానామ్‌ 2 | 69 |యోయోయాంయాంతనుంభక్తః |7 |21 
యాన్తిదేవ వ్రతా దేవాన్‌ 25 ర 

యామిమాం పుష్పితాం వాచమ్‌ 42 | రజసి ప్రలయం గత్వా 14 15 
యావత్సంజాయతే కించిత్‌ 13 | 27 | రజస్తమశ్చాభిభూయ 14 |10 
యావదేతాన్నిరీక్షే జ హమ్‌ 1 | 22 | రజో రాగాత్మకం విద్ధి 14 | 7 
యావానర్థ ఉదపానే 2 | 46 | రసోజ హమప్పు కౌన్తేయ y | a 
యుక్తాహారవిహారస్య 6 | 17 | రాగద్వేషవియుక్తెస్తు 2 |6 


యుకః కర్మఫలం త్యకా న్‌ 


5_| 12 | రాగీ కర్మఫల ్రేప్పః 18 127 


964 


గీతామకరందము 


రాజన్సంస్కృత్య సంస్కృత్య 
రాజవిద్యారాజగుహ్యమ్‌ 
రుద్రాణాం శంకరశ్చాస్మి 
శుద్రాదిత్యా వసవో యే చ సాధ్యాః 
రూపం మహత్తే బహువక్రనేత్రమ్‌ 
© 
లభస్తే బ్రహ్మనిర్వాణమ్‌ 
లేలివ్యాసేగ్రసమానః సమన్హాత్‌ 
లోకేఇస్మి స్ట్వివిధా నిష్టా 
లోభః ప్రవృత్తిరారమృః 
వ 


వక్తుమర్హస్యశేషేణ 
వక్ర్రాణి తే త్వరమా ణా విశన్తి 
వాయుర్యమో౭.గ్ని ర్వరుణః 
వాసాంసి జీర్ణాని యథా విహాయ 
విద్యావినయ సమృన్నే 
విధిహీన మసృష్టాన్నమ్‌ 
వివిక్తసేవీ లఘ్వాశీ 
విషయా వినివర్తన్తే 
విషయే న్రియసంయోగాత్‌ 
విస్తరేణాత్మనో యోగమ్‌ 
విహాయ కామాన్యః సర్వాన్‌ 
వీతరాగభయ క్రోధః 
వృష్టీనాం వాసుదేవోఇస్మి 
'వేదానాం సామవేదో౭. స్మి 
వేదా౭._వినాశినం నిత్యం 
వేదాహం సమతీతాని 
వేదేషు యజ్జేషు తపస్సు చైవ 
వ్యవసాయాత్మికా బుద్ధిః 
వ్యామి శ్రేణేవ వాక్యేన 
వ్యాసప్రసాదాచ్యుతవాన్‌ 

శ 


శక్నోతీహైవ యఃసోఢుం 
శనైణనైరుపరమేత్‌ 


అధ్యా కక్ష విషయము అధ్యా | శకము 
యము యము 
18 76 | శమోదమస్తపః శౌచం - 18 42 
9 2 | శరీరం యదవాప్పోతి 15 8 
10 23 | శరీర వాజ్మనోభిర్యత్‌ 18 15 
11 | 22 | శుక్షకృష్ణేగతీ హ్యేతే 8 | 26 
11 | 23 | శుచౌ దేశే ప్రతిష్టాప్య 6 | 11 
శుభాశుభఫలై రేవం 9 | 28 
5 | 25 | శౌర్యం తేజో ధృతిర్జాక్ష్యం 18 | 43 
11 | 30 | శ్రద్ధయా పరయా తప్తం CRE 
3 3 | శ్రద్ధావాన్‌ లభత్‌ జ్ఞానం 4 39 
14 | 12 | శ్రర్భావాననసూయశ్చ 18 | 7 
శ్రుతి విప్రతిపన్నా తే £13 
10 | 16 | శ్రేయాన్టవ్యమయాద్యజ్ఞాత్‌ 43 
11 27 | శ్రేయాన్స్వధర్మోవిగుణః 1847 
11.| 39 | శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్‌ 12 12 
2 | 22 | శ్రోత్రాదీనిన్రియాణ్యన్యే 4 26 
5 18 | శ్రోత్రం చక్షుః స్పర్శనం చ 15 9 
17 | 13 | శ్వశురాన్సుహృద్దావ Tia 
18 | 52 స 
2 | 59 | సఏవాయం మయాతేఇ.ద్య 4 3 
18 38 | సక్తాః కర్మణ్యవిద్వాంసః 3 జ్‌ 
10 | 19 | సఖేతిమత్వా ప్రసభం యదుక్తం 1 4 
f-3 71 | సఘోషో ధార్హరాప్రాణాం 1 19 
4 | 10 | సంకరో నరకాయైవ 1 | 42 
10 37 | సంకల్ప ప్రభవాన్మామాన్‌ 6 24 
10 | 22 | సంనియమ్యేగ్టియ గ్రామమ్‌ 12 4 
2 | 21 | సతతం కీర్ణయన్లోమామ్‌ 9 | 14 
7 | 26 | సతయాశ్రద్దయా యుక్తః 7 | 22 
8 | 28 | సత్కార మానపూజార్హమ్‌ 17 | 18 
శ్‌ 41 | సత్త్వం రజస్తమ ఇతి 14 5 
3 2 | సత్త్వం సుఖేసంజయతి 14 9 
18 | 75 | సత్త్వాత్సంజాయతే జ్ఞానం 14 | 17 
సత్త్వాను రూపా సర్వస్య 7] 3 
23 | సదృశం చేష్టతే స్వస్యాః' ఈఈ 
25 | సద్భావే సాధుభావే చ 17 | 26 


శ్లోకానుక్రమణిక 965 
| విషయము Me విషయము ను. శ్లోకము 
సంతుష్టః సతతం యోగ్‌ 12 | 14 | సహజం కర్మ కౌన్తేయ 18 | 48 
సన్న్యాసం కర్మణాం కృష్ణ 5 1 | సహయజ్ల్ఞాః ప్రజాః సృష్ట్వా 3 | 10 
సన్న్యాసః కర్మయో గశ్చ 5 2 | సహస్రయుగపర్యన్తం 8 | 17 
సన్న్యాసస్తు మహాబాహో 5 6 | సాంఖ్యయోగౌ పృథగ్బాలాః 5 4 
సన్న్యాసస్య మహాబాహో 18 1 | సాధిభూతాధిదైవం మాం 7|3 
సమం కాయశిరో గ్రీవం 6 | 13 | సిద్ధిం ప్రాప్తో యథా (బ్రహ్మ 18 | 50 
సమం పశ్యన్హి సర్వత్ర 13 | 29 | సీదన్తిమమగాత్రాణి 1|29 
సమం సర్వేషు భూతేషు 13 | 28 | సుఖం త్విదానీం త్రివిధం 18 | 36 
సమః శత్రౌ చ మిత్రేచ 12 18 | సుఖదుఃఖే సమే కృత్వా 2| 38 
సమదుఃఖసుఖ స్వస్థః 14 24 సుఖమాత్యన్తికం యత్తత్‌ 6 21 
సమో౭హం సర్వభూతేషు 9 | 29 | సుదుర్దర్శమిదం రూపం 1,592 
సర్గాణామాదిరన్లశ్చ 10 | 32 | సుహృన్మిత్రార్యుదాసీన 6 9 
సర్వకర్మాణి మనసా 5 | 13 | స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా 1136 
సర్వకార్యణ్యపి సదా 18 | 56 | స్థితప్రజ్ఞస్య కా భాషా 2|54 
సర్వ గుహ్యతమం భూయః 18 | 64 | స్పర్శాన్మృత్వా బహిర్చాహ్యాన్‌ 5 27 
సర్వతః పాణిపాదం తత్‌ 13 | 14 | స్వధర్మమపి చావేక్ష్య 2: | 31 
సర్వద్వారాణి సంయమ్య 8 | 12 | స్వభావజేన కౌన్తేయ 18 | 60 
సర్వద్వారేషు దేహే స్మిన్‌ 14 | 11 | స్వయమేవాత్మ నా౭.౭_త్మానం 10 | 15 
సర్వధర్మాన్పరిత్యజ్య 18 | 66 | స్వేస్వే కర్మణ్యభిరతః 18 | 4 

సర్వభూతస్థ మాత్మానాం 6 29 హ 
సర్వభూత స్థితం యోమాం 6 | 31 | హతో వా ప్రాప్స్యసే స్వర్గం 2 | 
సర్వభూతాని కౌన్తేయ 9 7 | హన్తతే కథయిష్యామి 10 19 
సర్వభూతేషు యేనైకం 18 | 21 | హృషీకేశం తదా వాక్యం ME 
సర్వమేతదృతం మన్యే 10 | 14 
సర్వయోనిషు కౌన్తేయ 14 | 4 
సర్వస్య చాహం హృదిసన్నివిష్టః 15 | 15 
సర్వాణీగన్దియకర్మాణి 4 | 27 
సర్వేన్రియగుణాభాసం 13 15 | 

ఓం తత్సత్‌ 


